


ఈ. చెలరాజులు 


లో 


విశ్రాంత సహాయ ఖజాన అధికారి 
జిల్లా ఖజానా కార్యాలయము 
కర్నూలు. 


రాజ్‌కమల్‌ ప్రచురణ 
సప్తగిరి నిలయం 
పోలీస్‌లైన్‌ దగ్గర 
రాయదుర్గం. 
అనంతపురం జిల్లా, 





ENNELLO NAA LATCHI 


T. GIRIRAJULU 

Asst. Treasury Officer (Retd.) 

District Treasury 

# 50-433, Endowments Colony, 
KURNOOL - 518 002. Tel. : 229863 


© Writer 


1st Edition, 1000 Copies 
December, 2002 


RAJKAMAL PUBLICATION No. 1 


Price : Rs. 35/- 


Copies can be had from : 


Vishalandhra Publishing House, Hyderabad 
and its branches. 


Navodaya Book House 
Sultan Bazar, Hyderabad. 


Srilekha Sahiti 
H.No. 5-11-481, Vidyaranyapuri, 
Hanumakonda. Warangal - 506 009. 


R. Rangaswamy Gowd 
Plot No. 29, Abbas Nagar, 
Kurnool - 518 002. 


Illustrations : 
Khaja, Montessori School, Kurnool! 


Printed at: 

Abhinav Graphics 
Near Gadiyaram Hospital 
Kurnool - 518 001. 

Tel. : 244787, 242274 


rl ln st Ctl యన్‌! 
Dr rr rs నననతననలననాతతాతుననననతకకనను టకు ననననన ననన లలతనాననతమాల నాచన నతన నినన నాన నననననాః 


“OR SOR, AER FU SOO నతన వ యయ 50 HEP 
ఎన్నోల్లో నా ల్మ క్ల దీ. గలరా బలు Es 


సప్తస్వర సంతీతి 
ప్రగతిగీతా ప్రవక్త 
డాక్టరు నండూరి రామకృష్ణమాచార్య 
శ్రీ టి. గిరిరాజులు గారికి ఆశీరభినందనములు. 


ఈ మధ్య డోన్‌ నుండి శ్రీ రంగస్వామి గౌడ్‌ గారు 
వచ్చారు. మీ జానపద గేయాలు ప్రస్తావన వచ్చింది. మీరు 





కోరిన మేరకు నా పీఠిక “సప్తస్వర సంగీతి” - మీ వ్రాతప్రతులతో పాటు పంపుతున్నాను. 
మీ జానపద గేయాలు చదివిన నా మిత్రులు అందరు సంతోషించినారు. మీకు వారి 
అభినందనలు అందించమన్నారు. 


మనలోమన మాట - “మధురానగరిలో చల్లనమ్మబోడు దారివిడువుము కృష్ణా” 
అన్నపాట ఎవరు వ్రాశారు ? ఏమహాకవి వ్రాశాడో ఎవరికీ తెలియదు. నిజానికి 
ఆపాట వ్రాసింది మహాకవి కాదు. ఒక మానవమాత్రుడైన జానపదకవి. మధురానగరిలో 
అనేపాట - మనుచరిత్రకు తీసిపోతుందా ? మంచి మనస్సుగల మనుజులు అందరూ 
జానపద సాహిత్యాన్ని విని ఆనందించి గౌరవిస్తారు. 


శ్రీ గౌడు మంచికవి. సహృదయుడు. మృదుమధురంగా ఉంటే నాకు వచన 
కవిత అయిన జానపద కవిత అయినా ఇష్టమె. అరసం - విరసం వారు వచన 
కవితతో ఉడుకు నెత్తురు ప్రవహింపచెస్తారు. గౌడు వచన కవిత తీరుతెన్నులే వెరు. 


వాడి పదును నుడి కారము 

వేడిమి తలకక్కియుండు విప్లవ కవికిన్‌ 
ఆడుచు పాడుచు వ్రాసెడి 

గౌడుకు నిలువెల్ల కవిత గద ! గిరి రాజా! 


శ్రీ గౌడుకు నీ జానపద కవిత అంకితం ఇవ్వటం నాకు, ఎంతో సంతోషం. 
మీ చెలిమి చిరకాలము వర్ధిల్లుగాక. 


“దేశబాషలందు తెలుగు లెను" అనే పలుకుబడి తలుచుకొని తెలుగు 
గుండెలు తరచు ఉప్పొాంగటం సహజం. తెలుగు బాసను దేశ భాషలందు లెస్సగా 
తీర్చిదిద్దిన గౌరవం కేవలం తెలుగు పద్యానికి మాత్రమె కట్ట పెట్టటం సరికాదు. 
పద్యంతోపాటు పాటకు కూడా ఆ కీర్తి దక్కుతుంది. పద్యాలలో మీసకట్టు మెలేసి 
ఉప్పొంగే పౌరుషప్రతాపాలు పరవళ్ళు ద్రొక్కుతే, పాటలలో నునుసిగ్గు సింగారాలు 
తొణికిసలాడే లలనా లావణ్యాలు జాలువారుతాయి. 





Mt a మమషలన్నాత్లో 5 oy క 

పద్యం సానబట్టిన వజ్రం అయితే - పాట సానబట్టన పుట్టు రత్నం అని 
చెప్పవచ్చు. అప్పుడప్పుడు సానబట్టిన జాతి రత్నం కంటె చెక్కిన రంగురాళ్ళు మిలమిల 
మెరిసిపోవచ్చు. అందుచే జానపదుల గుండెలలో నుండి - కొండలలో నుండి 
జలజల (స్రవించే సెలయేటి ఊటజల్లులవలె జానపదసాహిత్యం ద్రవిస్తుంది. అందుచే 
అచ్చమైన “కవి”-అసలు సిసలైన కవి. జానపద సాహితీస్రష్టయే అని చెప్పాలి. 

శ్రీ గిరిరాజులు పుట్టుకవి. జానపదకవిత పాతాళగంగ వంటిది. ఏ పుట్టలో 
ఏ పాము ఉంటుందో, ఏ పొట్టలో ఏ పాట ఉంటుందో ! శ్రీ గిరిరాజు వృత్తిచే 
ఆర్థికశాఖలో ఉన్నత ప్రభుత్వోద్యోగి, ప్రవృత్తిచే జానపద కవి కుమారుడు. కొండలు 
- కోనలు - పుట్టలు - గుట్టలు - చెట్లు చేమలు - పిట్టలు - (ప్రకృతి సౌందర్య 
సాక్షాత్మారంతో నిలువెల్ల పులకించి, తలపులో తళుక్కుమన్న భావాలను పాటలుగా 
పాడిన గిరిరాజులు, తల్లిదండ్రులు పెట్టిన పేరును సార్ధకం చేసిన సహజ జానపదకవి. 


శ్రీ గిరిరాజు ఎన్నో జానపద గేయాలు వ్రాశాడు. వీటిల్లో శృంగారం మాత్రమే 
గాక, సగటు మనిషి గుండెను కదిపే సన్నివేశాలు అన్నీ ఉన్నాయి. 


ఈ జానపద గేయాలలో తెలుగు నుడికారపు వంపులు సొంపులు తామర 
తంపరలు. ఈ పదాలలో, తెలుగు ఛందస్సుకు విశిష్టత తెచ్చిపెట్టిన యతిప్రాసలు 
మాత్రమే గాక, కవితా గానమునకు మృదంగ నినాదం చేకూర్చే అంత్యాను ప్రాసలు 
గూడ ఎడనెడ విన్పిన్తాయి. 


శ్రీ గిరిరాజులు వ్యక్తిత్వంలో పేర్కొనదగిన అంశం-చిరుగాలికి కదలి కరిగిపోయె 
గుండె ఉండటం. ఏదో - పాండిత్యం కొంత సంపాదించి అక్షరాలు పేర్చి పద్యాలు 
(వ్రాయవచ్చు. పాటలు అల్లవచ్చు. పద్యాలు వ్రాసిన వారు అల్లినవారందరూ అసలు 
కవులు కారు. ఉండవలసింది స్పందించే గుండె. 


శ్రీ గిరిరాజులకు స్పందించే గుండెకాయ ఉంది. ఏ పువ్వుచూచినా, ఏ పాట 
పాడిన కరిగిపోయే సుకుమార సుందర హృదయుడు అచ్చమైన కవి - ఈ గిరిరాజులు. 


చిట్టచివరి మాటగా శ్రీ గిరిరాజు జానపద సాహిత్యం గూర్చి చెప్పివలసినది 
- అతనిని నండూరి సుబ్బారావు గారి నాయుడుబావ “ఆత్మ” పూనినట్లు కన్పిస్తుంది. 


నీవు సిలకవై 
నేను గోరింకనై 
నీవు నాదానవై 
నేను నీ వాడనై 
విహరించుదామా 
పూదోటలోనా ! 








[| SERS SELLER న చలం త్యం 
ల్ల దీ, గం౮బలు క 
ప్రతి కవీ ఒక (్రేమికుదే ! తాత్కాలిక భగ్న (ప్రేమికుడు కావచ్చు, అనుభవ 
శృంగార సిద్దుడు కావచ్చు. విప్రలంబ శృంగారి కావచ్చు. (ప్రేమికుడు ఒక (ప్రేయసిని 


(ప్రేమిస్తే - యావత్‌ ప్రపంచం (ప్రేమికుని ప్రేమిస్తుంది. 


శృంగార రసం విశ్వజనీనమైనది. అందులో నాగరికత తెచ్చిపెట్టే కృత్రిమత్వం 
లేని అచ్చమైన ముగ్ధ్గప్రణయం సహృదయులను ఎక్కువగా మురిపిస్తుంది. 


కోరమీసం త్రిప్పినీవు 

కాడి ఎడ్ల బండి కడితె 

కన్నె పిల్లల గుండెలదిరెనురా ! 
నా సామిరంగా ! 


శ్రీ గిరిరాజులు ఈ జానపద గేయాలు కొన్ని నాకు చదివి వినిపించి నప్పుడు 
నేను పొందిన ఆనందం మాటలలో చెప్పలేనట్టిది. అసలు కవిత్వం అనుభవైక 


వేద్యం. 


పద్య ప్రబంధాలు - పాఠం చెప్ప వచ్చును గాని జానపద గేయాలు నిజమైన 
శ్రవ్య కవితలు. అవి విని ఆనందింప వలసినవే గాని , వింగడించరానివి. 


ఆకసమ్ము (గ్రమ్మి ఆవరించును గాని 
ఎవరి చేతికందు ఇంద్ర ధనువు ? 
ఇంపు గొలుపు కవిత - హృదయైక వేద్యమ్ము 
వింగడింపరాదు - వెంబడించి. 


అనంతపురం ప్రభుత్వ కళాశాలలో నేను తెలుగు అధ్యాపకుడుగా ఉన్నప్పుడు 
శ్రీ గిరిరాజులు నా ప్రియ శిష్యుడు. ఇప్పుడు వెన్నెలలో నెత్తావులు విరజిల్లే జానపద 
గేయాలు వ్రాసి నా ఆశీరభినందనలు. అభ్యర్థించినప్పుడు - ఈ అభినందన వాక్యాలు 
వ్రాయటం, నా పవిత్ర కర్తవ్యం, సంతోషం సంభావన. 


శ్రీ గిరిరాజులు - మునుముందు సంగీత సాహిత్యాలు ఉచ్వాస నిశ్వాసాలుగా 
తన జీవితం తీర్చిదిద్దుకొని చక్కని చిక్కని జానపదగేయాలు వ్రాసి కవితా చిరంజీవిగా 


వర్ధిల్లుగాక, 
గుందూరి రామకృష్ణమాచార్య 
BO, PD. 
మాజీ అధ్యక్షులు, 
అధికార భాషా సంఘము, 


హైదరాబాదు. 


= సన న న న డన. 


చ న న న మ న మ న మ మ న EC ౪ 
SMT తయ nn Tn On ns eR A నౌ లచ 


'ఎస్మోల్లో నా లచ్చి' పై నా మనసు, మనస్సు 


జానపద బ్రహ్మ 
శ్రీ అమళ్ళదిన్నె గోపీనాథ్‌ 


మాన్యపాత్రులు టి. గిరిరాజులు గారితో నాలుగు 
దశాబ్దాలుగా పరిచయ ముంది. నేను గ్రంథపాలకుడుగా 
జిల్లాలో పలుకేంద్రాలలో పని చేశాను. రాయదుర్గం, 
££ | అనంతపురం, గుత్తి ధర్మవరం, కదిరి, గుంతకల్లు మొదలగు 
పట్టణాలలో పనిచేసిన రోజులలో గ్రంథాలయ దినోత్సవాలు, గ్రంథాలయ వారోత్సవాలు 
జనరంజకంగా జరుపబడుచుండేవి. ముఖ్యంగా సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు 
విశేషంగా ప్రజాకర్షణ పొందేవి. ఆయా పట్టణాలలోని కళాకారులతో పాటు నేను 
కూడా జానపదగేయాలు, వేషధారణతో పఫాడేవాడిని. అందులో కాదరయ్య పాట 
దేశవ్యాప్తంగా రేడియో, దూరదర్శన్‌ల ద్వారా ప్రచారమయ్యింది. “బేట్రాయి స్వామి 
దేవుడా అనే మరో జానపద గేయం రాయలసీమ అంతటా ప్రతిధ్వనించింది. కదిరి 
నరసింహ స్వామి మహిమావంతుడైన భగవంతుడు. ఈ స్వామి పేరిట జరిగే 
రథోత్సవ వేడుకలలో లక్షలాది (ప్రజానీకము భక్తి పారవశ్యముతో తన్మయత్వము 
జెందుతారు. ఒక జానపదుడు నరసింహస్వామిని దర్శించి, తన్మయుడై భక్తావేశముతో 
స్వామిని దశావతారాలుగా భావించి, ఆశువుగా 


“బేట్రాయిసామి దేవుడా - నన్నేలినోడ బేట్రాయి సామి దేవుడా” 
కాటామిరాయుడా - కదిరి నరసింహుడా - నీటియిన వేటగాడ - నిన్నే నమృతిరా”. 
బేట్రాయి అనే పాటను అభినయిస్తూ పాడుతాడు. 


ఇదే పాటను నేను వేదికపై వేషధారణతో పాడేవాడిని. శోతలంతా ఆనంద 
పరవశులై తన్మయులయ్యేవారు. ఈ పాటను, ఈ అభినయమును తొలిసారిగా 
తిలకించిన శ్రీ టి. గిరిరాజులు గారు మిగుల ఆకర్షితుడయ్యాడు. ఆ పాటలోని 
భావము, అభీనయము అతని సాంస్కృత హృదయాన్ని ఆనందపరశునిగా చేసింది. 
తానుకూడా అట్లాంటి వాటలు రాయాలని, పాడాలని సంకల్పించాడు. ఆ సంకల్సానికి 
రూపకల్పనే ఈ “ఎన్నెల్లో నా లచ్చి. 





ఆ తర్వాత, తర్వాత నండూరి వెంకటసుబ్బారావు గారి ఎంకి పాటలు వీరి 
కంటబడింది. అది వీరి కంట బడడమే కాదు, వీరి ఒంటా, వెంటా బడిందనడం 
అతిశయోక్తి కాదు. నండూరి గారి శైలిని, ధ్వనిని, భావమును, ప్రేమతత్తమును 
ఆమూలా(గంగా ఆస్వాదించారు, ఆఘ్రాణించారు. అంతే వీరి ప్రతి పాటలో ఎంకి 
ప్రత్యక్షమవుతుంది. ఎంకే వన లచ్చె ఎంకిగా వీరి పాటలలలో సహజీవనము 
చేశాయి. 


లచ్చి రూపములో జతపడిన ఎంకి గిరిరాజులను వదలకుండా వెంటాడి 
న ననన ననన త కత నా 





ల న ర న న న ర EES 


జ దీ, గిరిరాదయ nn 


అనేక పాటలను (వాయించింది. గిరిరాజు అయిన టి. గిరిరాజులు కొండలు, 
గుట్టలు, అడవులు, పొలాలు, కోనలు, సెలయేళ్లు, సంతలు, తిరునాళ్లు లచ్చితో 
కలసిమలస్‌ జంటగా విహరించారు. లచ్చిపై తనకు, తనపై లచ్చికున్న నిర్మలమైన, 
నిష్కల్మషమైన నిరంతరమైన (పేమ ఒక క్షణము కూడా ఎడబాటును సహించలేనంతగా 
'పెనువేసుక పోయింది. 


దాదాపు రెండు దశాబ్దాలకు (క్రితమే శ్రీ టి. గిరిరాజుగారు “ఎన్నెల్లో నా 
లచ్చి” అను పేరుతో వ్రాసిన జానపద శైలిగేయాలు చిత్తు ప్రతిని, నాకిచ్చి 
చూడమనికోరారు. వాటిలో కొన్నింటిని చూచి, ఆజానపదశైలిని, నడకను, 
భావతీవ్రతను హర్షిస్తూ పుస్తక రూపకంగా ముద్రించాలని సూచించాను. శ్రీ టి. 
గిరిరాజు గారు వెంటనే ముద్రించ డానికి సాహసించలేకపోయారు. రచయితగా 
గేయకర్తగా తనకు అవసరమైనంత అనుభవము లేదుగదాయని ముద్రించుటకు 
తటపటాయించారు. ఈలోగా ఎంతో కాలము గడచిపోయింది. కానీ లచ్చి 
వెంటాడుతూనే వుంది. మరికొన్ని గేయాలు వ్రాసారు. తాను ఉద్యోగరీత్యా పనిచేసిన 
ప్రతిచోటా సందర్భానుసారంగా సాంస్కృతిక సభలలో తన లచ్చిపాటలను పాడడం, 
(శ్రోతల అభినందనలనందుకోవటము జరుగుతూ వచ్చింది. 


కర్నూలు జిల్లాలో ఇరిగేషన్‌శాఖలో పనిచేస్తున్న ఇంజనీర్‌ మాన్య శ్రీ ఆర్‌. 
రంగస్వామి గౌడ్‌ గారితో ఈ (గ్రంథకర్తకు పరిచయము కలిగింది. శ్రీ ఆర్‌. రంగస్వామి 
గౌడ్‌ గారు వృత్తిరీత్యా ఇంజనీర్‌ అయినా వృత్తిరీత్యా ప్రముఖ సాహిత్యవేత్త. 
సహృదయ, సౌజన్యమూర్తి. ఎన్నో రచనలు కూడా చేసి సాహిత్యలోకంలో ఎంతో 
గుర్తింపు రాణింపు పొందిన ఉత్తములు. ప్రపంచ తెలుగు మహాసభలకు కూడా 
హాజరయి తనకుగల తెలుగు భాషాభిమానమును చాటుకొన్న విశిస్టవ్యక్తి. వరు శ్రీ 
టి. గిరిరాజులు గారి ఎన్నోల్లో లచ్చిని దర్శించి, ఆకర్షితులయ్యారు. శ్రీ టి. గిరిరాజులు 
గారిని వత్తిడి చెసి ఈ (గ్రంథమును ముద్రించాలని పట్టుబట్టారు. వీరి ఉదారమైన 
ఉత్సాహ, (ప్రోత్సావా, నవాకారము వల్లనే ఈ (గ్రంథము తొలిసారిగా 
ము(ద్రణకునోచుకున్నది. ఇందుకు కృతజ్ఞతగా ఈ (గ్రంథమును మాన్యులు, 
సాపాతీవేత్తలు శ్రీ ఆర్‌. రంగస్వామి గౌడ్‌ గారికి అంకి తమివ్వడం 
మిగులముదావహంగా భావిస్తున్నాను. 


నలుబది గేయాలతో కూడిన ఈ గేయకావ్యము తిరుపతి వెంకటేశ్వరా ! 
అను భక్తి గేయముతో (వారంభముయి, ముక్తిమార్గము అను గేయముతో 
సమాప్తమయింది. భక్తి, ముక్తిదాయకంగా విజయవంతమైన ఈ గేయకావ్యము 
డ్రైమానురాగాలలో ఆద్యంతము (శ్రోతలను మురిపింపజేస్తుంది. 


ఇందులో తిరుపతి వెంకటేశ్వరా !, మాఊరు, గొబ్బిపాట, ఉగాది, కరువుసీమ, 
జీవితమర్శం, విధిలీల, మాయాలోకం, ముక్తిమార్లము. ఈ తొమ్మిది గేయాలు లచ్చి 
ప్రసక్తిలేనివి. ఇక మిగిలిన 31 గేయాలు లచ్చి ప్రణయతాండవం, లచ్చి జీవన 
సౌందర్యం ప్రత్యక్షమవుతుంది. ఎడబాటు సహించలేని అన్యోన్యత కనిపిస్తుంది. 


ASAP LPP LILI LILIA 


న మ TEE TCT CCC CN CNET లనెల్లా బై లళ్చిళ్లో 
కానీ ఒక్కమారు 36వ గేయములో వెలిబుచ్చిన “ఎడబాటు” శ్రోతలకే దిగ్రాంతిని 
కలుగ జేస్తుంది. ఎదబాటుకు కారణమేమో తెలియరానంత గుట్టుగా కనపడుతుంది. 
బహుశా 34వ గేయము 'తాగొద్దురామావిను బట్టి లచ్చి భర్త త్రాగుడుకు లోనైన 
కారణంగా లచ్చి కాపురం కష్టాలపాలయినదేమో ! విధిలేక తన మావను విడిచి 
వెళ్లిందేమో, యని తోచు చున్నది. 


లచ్చి గుండెరాయి చేసుకొని వెళ్ళింది కానీ, ఆ ఎడబాటును సహించలేని 

మావ, బ్రతుకు బండ బారిపోయింది. లచ్చి లేని బ్రతుకు, బ్రతుకే కాదని విలపిస్తాడు 

' 36వ గేయం '“ఎడబాటు'లో లచ్చిమావ. ఇలా 81 గేయాలలో లచ్చి-మావల అన్యోన్య 

(ప్రేమానురాగాలు ఎంతనిర్మలమైనవో, నిష్కల్మషమైనవో, శ్రీ టి. గిరిరాజులు గారు 
అచ్చమైన, సిసలైన జానపద భాషలో, శైలిలో వర్ణిస్తారు. 


81వ గేయము 'పొగబండి ఎంతో ప్రభోదాత్మకంగా వుంది. ఇందులో కూడ 
పురుడు పోసుకోవడానికి వెళ్ళుతున్న లచ్చి ఎడబాటును భరించలేనంటాడు లచ్చిమావ. 


34వ గేయము 'తాగుద్దురామావ' (తాగుడుకు మగవాడు అలవాటుపడితే 
కుటుంబ జీవితము అతలాకుతలమవుతుందని తుదకు మానమర్యాదలుండవని, 
జానపదుల గుండెలను తట్టిలేపినట్లుగా టి. గిరిరాజులు హెచ్చరిస్తారు. 


ఇక 37వ గేయం జీవితమర్శం, 38వ గేయం విధిలీల, 39వ గేయం 
మాయాలోకం, 40వ గేయం ముక్తిమార్గములో వేదాంత ధోరణిలో, జన్మల వల్ల 
కలిగే ముప్పుతిప్పలు, జన్మసార్ధకతకు తెలుసుకోవలసిన, గుర్తించవలసిన మార్గమును 
చూపెడతారు. ఈ నాలుగు గేయాలు ఆదిశంకరుల భజగోవింద శ్లోకాలను 
స్ఫురింపజేస్తాయి. 

గ్రంథ విస్తర భీతిచేత గేయాలలోని విషయాలను సోదాహరణంగా వివరించ 


లేకపోయాను. గేయాలన్నీ ద్రాక్షాపాకంగా, జానపదసులభ శైలిలో అరిగిపోయి, 
కరిగిపోయి, కలిసిపోయే విధంగా ఉన్నాయి. 


రసజ్ఞతగల పాఠకులు “ఎన్నెల్లో నా లచ్చి”ని ఆద్యంతము చదివి, తను 
జీవితాలను సైతము ఆనందమయము, సుఖమయం చేసుకొంటారని ఆశిసాను. 


ఇంతటి చక్కని, చిక్కని, కమ్మని గేయాలు వ్రాసి పాఠకలోకానికి మహోపకారము 
చేసిన మాన్యమి[తులు టి. గిరిరాజులు గారిని అభినందిన్తూ, జానవద 
కళాభివందనములతో సన్మానిస్తూయున్నాను. 


మున్మందు శ్రీ టి.గిరిరాజుల గారి కలము నుండి మరిన్ని (ప్రభోదాత్మక 
గేయాలు వెలువడాలని విశ్వసిస్తూయున్నాను. 
అమళ్ళదిన్నె గోపీనాథ్‌ 
3-378, సోమనాథనగర్‌, ॥ హాస్య భారతి, సభావాచస్పతి 
అనంతపురం - 515 004. అధ్యక్షులు, రాయలసీమ జానపద కళాపరిషత్‌ 





కృతి స్వీకర్త 
శ్రీ ఆర్‌. రంగస్వామి గౌడ గారు 
వారి సతీమణి శ్రీమతి ఆర్‌. సుగుణమ్మ గారు 





“9ిజమైన స్నేఫాతులను ఆకర్షించే సుగుణముంది నీలో 


అదే, నీలోని నిస్వార్థత, యితరుల అభివృద్ధిని కాంక్షించే మనోనిర్నలత* 
- శ్రీశ్రీశ్రీ పరమహంస యోగానంద ఉవాచ 


జో 


ఉన్నత పదవులు నిర్వహించినా, ఉత్తమ రచయితగానే గుర్తింపు 
పొందాలనీ, తన మిత్రులచేత రచనలు చేయించాలని 
తాపత్రయపడే నిరాడంబరమూర్తి, నిర్మలమనస్వి, మానవతావాది 


శీ ఆర్‌. రంగస్వామి గౌడ్‌ 


విశ్రాంత పర్యవేక్షక యింజనీరు గారికి 
నిండుమనసనుతో, సిరిమల్లెల దోసిలితో 





ల టి. రిలిరాజాలు 


తేది : 1-12-2002 











కల మెల్ల నా ల్భా] 
స్వీకర్త కృతజ్ఞతాభివందనాలు 


కృతికర్తకన్నా, కృతిభర్తనె ఎక్కువ ' 
| అదృష్టవంతుడనుకుంటాను నేను. ఎందుకంటే, 
| ఒక రచయితకు స్ఫూర్తిదాయకం కావడం అంటే, 
ఆ రచయిత భావాలకు, ఆలోచనలకు, 





స్పందనలకు, ఆవేశాలకు, అనుభూతులకు, ఆహోదాలకు మౌన 
సంకేతాలు అందించడం వరకే స్వీకర్తపాత్ర. 


“కృతజ్ఞత” అనేది హృదయానికి సంబంధించిన మహోన్నత 
సంస్కారం. మన మధ్యనుండి మచ్చుకైనా కనిపించకుండా నేడు 
మాయమైన హృదయ సౌశీల్యం. 


1983వ సం.లో నేను ద్రోణాచలంలో డిప్యూటి ఎగ్జిక్యూటివ్‌ 
ఇంజనీరుగా పనిచేస్తున్నపుడు, శ్రీ టి. గిరిరాజులు, సబ్‌ట్రెజరీ ఆఫీసరుతో 
ఉదోగ్య రీత్యా పరిచయమయింది. ఆ పరిచయం గత రెండు 
దశాబ్దాలుగా పరిఢవిల్లి గాఢమైత్రిగా నేటికీ కొనసాగుతుంది. 


'ఎంకిపాటలిపైన ఆయనకున్న మక్కువ, పల్లెపాటల రచనల్లోని 
ఆయన ఒరవడి, ఆ పదాల సొగసు, రాగాల వరస, నిర్మల మనసు 
ఎనాటికైనా ఓ కవితా సంపుటి ప్రచురించాలనే తీవ్ర ఆకాంక్ష నన్ను 
ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీనికి తోడు కవి మిత్రులు డా॥ అద్దేపల్లి 
రామమోహానరావు గారి సవాకారంతో, సాంస్కృతీ సమాఖ్య 
సమావేశాల్లో తరచూ పాల్గొనడం జరిగింది. ఆకాశవాణి, కడప, 
అనంతపురం “సాహితీ (స్రవంతి” కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొనడం 
జరిగింది. 





Rss rm... =P mR RRs ERI 


యయ యయ ననన SRS SSSR SR SR SLES SESS 
టీ, గిరిరాజు లుకు FTI TS PIN VC VN TE I SIs PTs 


ఈనాటికి ఆయన కోర్కె నెరవేరింది. చిన్నప్పుడు పల్లె 
వాతావరణంలో పెరగడం వల్ల, ఆ పల్లె జీవితం, పచ్చపచ్చని పొలాలు, 
మామిడితోటలు, కోయిల స్వరాలు, సెలయేళ్లపరవళ్ల విన్యాసాలు, ఆయన 
హృదయంలో గాఢంగా ముద్రితాలయ్యాయి. 


కవి(శ్రేష్టులు శ్రీ నండూరి రామకృష్ణమాచార్యుల వారు, ప్రసిద్ధ 
జానపదకవి శ్రీ అమళ్ళదిన్నె గోపీనాథ్‌ గారల స్ఫూర్తితో, అష్టావధాని 
డా! ఆశావాది (ప్రకాశరావు సలహాలతో కలంచేత బట్టి, తన 
గుండెలోయల్లో గూడుకట్టుకున్న ఆనాటి ప్రకృతి అందచందాలు, పల్లె 
ప్రజల విశ్వాసాలు, సంబరాలు, ఆచారాలకు తోడుగా ఓ అమాయక 
పేమ జంట కథను జోడించి, లచ్చి స్నిగ్గసౌందర్యాన్ని (పణయ 
శృంగారాన్ని మధుర గేయాలుగా మలచి మనల్ని రసానుభూతుల్లో 
ముంచివేసి, చివరగా మానవుని గమ్యం జన్మరాహిత్యం కోరడమేనని 
_“ముక్తిమార్గాన్ని' బోధించి, పాఠకులకు జీవిత మర్మాన్ని అలతి అలతి 
పదాలతో వివరించి, రచయిత ధన్యులయ్యరు. 


'ఎన్నెల్లో నా లచ్చి” కవితా సంపుటిని, అఖిలాంధ్ర పాఠకలోకం 
ఆదరిస్తుందని ఆశిస్తూ; యింతగొప్ప కావ్యాన్ని నాకు అంకితమిచ్చిన 
శ్రీ గిరిరాజుల సౌజన్యానికి, హృదయసౌందర్యానికి నా హృదయపూర్వక 
అభినందనలు. 


ఆర్‌. రంగస్వామి గొడ్‌ 
విశ్రాంత పర్యవేక్షక యింజనీరు,కర్నూలు. 
భారతీయ రచయితుల సమాఖ్య సభ్యులు, 
హైదరాబాద్‌ 











నా మాటి ... 


లె. గెరిరాజులు 
పుస్తక రచయిత 


నేను 1960 సం.లో అనంతపురంలో వుద్యోగం 
వ రోజుల్లో కీ శే. నండూరి సుబ్బారావు గారి “ఎంకి 


పాటలు” నా జానపదగేయాలు రాయడానికి శ్రీకారం చుట్టాను. బస్సు 
ప్రయాణంలో యిరువైపులా కనిపించే ప్రకృతి సౌందర్యాలని చూసినప్పుడల్లా 
నాలో కలిగిన భావాలను యెప్పటికప్పుడు అక్షరరూవంలో పెట్టడం 
ఆరంభించాను. 





1983 సం.లో నేను (ద్రోణాచలంలో సబ్‌టైజరీ ఆఫీసర్‌గా పని 
చేసేటప్పుడు ప్రముఖ కవి రచయిత శ్రీ ఆర్‌. రంగస్వామి గౌడ్‌, డిప్యూటి 
ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌, గారితో పరిచయ భాగ్యం కలిగింది. వారి ప్రోత్సాహంతో 
నేను నా కవితా వ్యవసాయాన్ని కొనసాగించగలిగాను. నా కవితలను ఆకాశవాణి 
కడప కేంద్రానికి పంపడంలోను, అనేకమార్లు “కవితావాహిని” కార్యక్రమాల్లో 
నేను పాల్గొనేలా చేయడంలోను యెంతగానో సహకరించారు. నేను పొన్నూరు, 
గుంటూరు, విజయవాడలలో “సాంసృతీ సమాఖ్య” ఆధ్వర్యములో జరిగిన 
సాహిత్య సభల్లో, కవి సమ్మేళనాలలో పాల్గొన్నానంటే అది వారి చలవే ! నిరంతర 
కృషితో నేను నాహిత్యపరంగా పురోగతి సాధించేందుకు సర్వవిధాలా తోద్పడిన 
స్నేహశీలి, నా (శ్రేయోభిలాషులు, శ్రీ రంగస్వామి గౌడ్‌ గారు. నాచే యీ 
సంపుటాన్ని వెలువడేలా చేశారు. 


అందుకు కృతజ్ఞతా సూచకంగా చంద్రునికో నూలుపోగులా యీ 
కాన్ని అంకితం యిస్తున్నాను. 


ఎప్పటికప్పుడు తగిన సూచనలు, సలహాలిస్తూ నన్ను వెన్నుత ట్ల 


ప్రోత్సపొస్తూ, నేను కోరగానే యీ సంపుటికి తమ అమూల్యమైన 
అభినందనాశీస్సులు అందించిన మా గురువర్యులు, కవిశ్రేష్టులు, (ప్రగతి 











ణం తో 
టి గిరిరాజులు 


గీతాప్రవక్త, మాన్యులు డా. నండూరి రామకృష్ణమాచార్యుల వారి పెద్ద మనసుకు 
నా వినమపూర్వక నమస్సులు అర్పిస్తున్నాను. 


జానపద సాహిత్యంలో నాకు మార్గదర్శకులు, నాకు స్ఫూర్తిప్రదాతలు, 
నేను కోరీనంతనె ఎతతో 'డైమతో నన్ను అభినందిస్తూ “'ఎన్నెల్లో నా లచ్చి” 
పల్లెపదాలకు సువర్ణమణిమయ భూషణాలవంటి పరిచయ వాక్యాలను రాసి 
పంపిన హాస్యభారతి, జానపదబ్రహ్మ శ్రీ అమళ్ళదిన్నె గోపీనాథ్‌, (అనంతపురం) 
గారికి నా హృదయ పూర్వక నమస్సుమాంజలులు. 


నన్ను ప్రత్యక్షంగాను, పరోక్షంగాను సాహితీక్షేతంలో నన్ను ప్రోత్సహించిన 
అష్టావధాని, కవి, కళాప్రపూర్ణ శ్రీ ఆశావాది (ప్రకాశరావు గారికి నా అభివందన 
చందనాలు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సాంస్కృతీ సమాఖ్య అధ్యక్షులు, ప్రముఖ 
విమర్శకులు, సుప్రసిద్ధ రచయిత, వర్ధమాన రచయితలకు కరదీపిక వంటి 
డాక్టర్‌ అద్దెపల్లి రామమోహనరావు (కాకినాడ) గారికి నా శతాధిక వందనాలు. 


పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం జానపదకళలశాఖాధ్యక్షులు 
డా. చిగిచర్ల కృష్ణారెడ్డి గారు తమ “ధర్మవరం జానపదగేయాలు” పుస్తకా విష్మరణ 
సందర్భంగా, నా గేయాలను చదివి, యెంతో ఆనందించి, నా భుజంతట్టి 
మరిన్ని గేయాలను రాసి పుస్తకరూపంలో తేవాలని ఆకాంక్షించిన విశాల 
హృదయులు. వారికి నా హార్దిక కృతజ్ఞతాంజలులు. 


నన్ను తన ఆత్మీయునిగా భావించి, నా పుస్తక ప్రచురణ కార్యభారాన్ని 
తన బాధ్యతగా భుజాన కాం పుస్తకాన్ని ఆద్యంతం సర్వాంగ సుందరంగా 
రూపొందడానికి సహకరించిన మతులు, రచయిత, శ్రీ బి. శుభాకరరావు 
గారికి హార్ధిక అభివందనాలు. నా పురోభివృద్ధిని సదాకాంక్షించే సహృదయ 
సాహితీమూర్తులు, శతవధాని, శ్రీ గండ్లూరి దత్తాత్రేయ శర్మ (దోణాచలం) గారికి, 
డా. యం. ఆదినారాయణ శాస్త్రి, (అనంతపురం) గారికి, శ్రీలేఖసాహితి 
అధ్యక్షులు, రచయిత డా. టి. రంగస్వామి (హనుమకొండ) గారికి, కర్నూలు 
జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు, శ్రీ హెచ్‌. హీరాలాల్‌ గారికి, జిల్లా 





[గ్రంథాలయ సంస్థ మాజీ కార్యదర్శి, శ్రీ క. రోశయ్య గారికి, కర్నూలు జిల్లా 
గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు శ్రీ చంద్రశేఖర కల్మూర గారికి, ప్రస్తుత 
అధ్యక్షులు శ్రీ కె.జి. గంగాధర రెడ్డి గారికి, కర్నూలు కళాసమితి కార్యదర్శి శ్రీ 
జె.ఎస్‌. ఆర్‌.కె. శర్మ గారికి, ఆంధ్రోపన్యాసకులు శ్రీ తిప్పన్న (కళ్యాణదుర్గం) 
గారికి, నా చిన్ననాటి స్నేహితులు శ్రీ యం. కేశవులు (రాయచోటి) వీరందరికి 
నా మనఃపూర్వక అభివందనాలు. 


నా సంపుటి ముఖ చిత్రాన్ని అందంగా చిత్రీకరించిన ఆర్టిస్టు శ్రీ ఖాజా 
(మాంటిస్సోరి స్కూలు, కర్నూలు) గారికి, నేను కోరిన విధంగా యీ పుస్తకాన్ని 
సుందరంగా ముద్రించిన శ్రీ గోపి, అభినవ్‌ (గ్రాఫిక్స్‌, కర్నూలు గారికి నా 
అభినందనలు. 


నా సాహిత్య వ్యాసంగంలో నను తలమునకలై కుటుంబ బాధ్యతల్లో 
కొంత అసౌకర్యాన్ని కలిగించినా, శాంతంతో, సహనంతో మొదటి పాఠకురాలిగా 
(శోతగా సహకరించిన నా సహధర్మచారిణి శ్రీమతి కమలకు, మా చిరంజీవులకు 
నా అభిమర్శనాశీస్సులు. 


వివాహం జరిపిన నాటినుంచి, అహర్నిశలు మా దంపతుల (శ్రేయస్సు 
మనసారావాంఛిస్తూ, జామాతగా కాక స్వంత కుమారునిలా చూసుకుని, నేను 
ఎరుగని లోకాలకు వెళ్లిపోయిన మా మామగారు కి.శే. ఈజర్ల సుబ్బయ్య శెట్టి 
గారికి, వారి ధర్మపత్ని శ్రీమతి రామలక్ష్మమ్మ, పామిడి; 1గారలకు 
నమస్సుమాంజలులు. 


పల్లెలో పుట్టి, పల్లెలో పెరిగినా తమ పిల్లలకు విద్యాబుద్దులు చెప్పించాలని 
ఎంతగానో తపించి, (శ్రమించి, మమ్మందరినీ వుద్యోగస్థులుగా చూచి, జన్మ 
తరించిదనే తృప్తితో అనంతతీరాలకు సాగిపోయిన నా తల్లిదండ్రుల స్మృతి 
తరంగాలు చుట్టుముట్టిన యీతరుణంలో, నా గుండెలోయల్లోంచి “రాజా అని 
వినిపించే అమృతగళాల మధురిమలో నన్ను నేనే మరచిపోయి, ఒంటరిగా 
మౌనబాష్పాలు రాలుస్తూ .... నిలుచున్నా ..... | 


లి. గెరిరాజులు 
=—————————— 








జజ దీ, గీరిరా బలు 
“ఎన్నెల్లో నా లచ్చి” 
కథాసం[గ్రహం 


“అచ్చి”, “మావి”, ప్రేమజంట. ఒకరినొకరు (ప్రమించుకొని - 
చట్ల పట్లాలేసుకొంటూ, చెట్టు, పుట్ట, చేను, గట్టా, కొండా, కోనా, 


లు 
వాగు, వంక, యేర్లు, సెలయేర్లు, పంటపొలాలో తిరుగుతూ ప్రకృతినే 
ఎల్లలుగా చేసుకొని, నీలమెవూలలో తెలిపోయేపక్షుల జంటలా 


హరిస్తూ, ప్రేమ జంటల ఆనందానికి హద్దులు లేవంటూ ప్రొద్దుగడి 
స్తుంటారు. 


౬ 


£9 


eb 


మొదలే పల్లెటూరు, అందులో పెళ్ళికాని జంట, కొండకోనల్లో, 
పంట పొల్లాల్లో తిరగడం లచ్చికి భయం వెసింది. ఊరి పెద్దలు 
ఉరిమురిమి చూస్తారని, అమ్మలక్కలు చూసి “అపవాదు” లేస్తారని 
భయపడి, తన మెళ్ళో మూడుముళ్ళు పవిత్ర “బంధం వెయమని, 
'కదిరి తిరుణాలిలో కోరుతుంది లచ్చి. 


లచ్చి కోర్మెను తీరాలని, లచ్చిబాధను అర్థం చేసుకొన్న మావి 
పెళ్ళికి కావలసిన వస్త్రములు, వస్తువులు ఊరూరా తిరిగి సేకరించి 
'తిరుమలేశుని నన్నిధిలో తాలిబొట్టు కట్టెస్తాడు. 'పూలపల్లకిలో 
ఊరెగిస్తాడుమావ. వారి పెళ్ళి జరిగిపోతుంది. కొన్నాళ్ళకు వారికి 
సంతానం కల్పుతుంది. కష్టకాలంలో ఎక్కువ సంతానం కష్టమని 
భావించిన లచ్చి మావతో తాను కుటుంబ నియంత్రణ) ఆపరేషన్‌ 
చేయించుకొంటానని కుటుంబ నియంత్రణ పాటిస్తే కష్టాలు తొలగి- 
పోతాయని, సుఖజీవనం నాగించవచ్చునని చెప్పి కుటుంబ నియంత్రణ 
ఆపరేషన్‌ చేయించుకొంటుంది. 





ED నా అజ} | 


లచ్చి, మావ (పేమ వివాహ చేసుకొన్నా ఎంతో పవిత్రంగా 
అన్యోన్యంగా, ఆనందంగా సుఖజీవనం సాగిస్తారు. లచ్చి, మావకు 
సరైన జోడి. లచ్చి పరిచర్యలకు పరవసించిన మావ “మా ఇంటి మా 
లచ్చి” అని మురిసిపోతాడు. ఇంటి దేవుడైన తిరుమలేశుని దర్శించుకొని, 
స్వామిమొక్కుబడి తీర్చాలని లచ్చితో తిరుపతికి పయనమవుతాడు 'మావ. 


" కరువుసీమలో పంటలు సరిగా పండగ వారి జీవితం దుర్భరమై 
కష్టాల పాలవుతుంది. కష్టాలు మరచిపోవాలని మావ త్రాగుడుకు 
అలవాటువడుతాడు. మావ (ప్రవర్తన గురించి లచ్చి చాలా 
బాధపడుతుంది. త్రాగుడు మానమని పలుసార్లు సలహాలిస్తుంది. జీవనం 
జరుగక, సంతానాన్ని పోషించుకోలేక, పనులు దొరకక పస్తులతో 
కాలంవెళ్ళబుచ్చుతూ, మారని మావను చూసి, విరక్తి చెంది, దెవుని 
నమ్ముకొని “గోదావరి పుష్కరాలకు” వెళ్ళి వస్తానని చెప్పి, మరల 
తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోతుంది “లచ్చి”. 


లచ్చి 'యెడబాటును తలచుకొంటూ, భారమైన (బ్రతుకును 
ఈడ్పుకొంటూ, సంతానాన్ని పోషించుకోలేక, ఈతి బాధలను ఎదుదీదలేక 
జీవితంపై విరక్తి చెంది, దేవుని సన్నిధిని చేరాలని భక్తి భావనతో 
“ముక్తైవూర్శ 0” వెదుక్కొంటూ, ఊరూరా తిరంగంతరా, 
తత్వగీతాలుపాడుకొంటూ జీవన పయనం సాగిస్తాడు “మావి. 


రచన 
69. గిరిరాజాలు 
క్ర ర్నూలు. 





క ppg SOR RR PIR PR PI pe He 
జో దీ, గిరిరాజులు i nn i 


విషయసూచిక 
1. తిరుపతి వెంకటేశ్వరా ! 1 
2. మాఊరు 3 
3. ఎన్నెల్లోనా లచ్చి 5 
4. పలకవేలనె సిలక 6 
ర్‌. జొన్నసేలలో లచ్చి 9 
6. లచ్చిమనసు 11 
7. కపిల (మాట) 13 
8. లచ్చిమాట - వాట 14 
9. కన్నెపిల్ల 15 
10. గుత్తికోట 16 
11. సిలకమ్మ 17 
12. గొబ్బీపాట 18 
13. సంకురాతిరి, శివరాతిరి 20 
14. లచ్చిమనసు 22 
15. మనజంట 23 
16. బంధము 25 
17. ఉగాది 27 
18. కదిరితిరణాల 28 
19. పల్లకి 29 
20. మా ఇంటిమాలచ్చి 31 





SSR NR SRNL SIS SORORITIES 
స ల ల విన్నోళ్లో నొల్మ 


21. లచ్చితో తిరుపతి 33 
22. లచ్చి వలపు 355 
23. కొర్రసేను 36 
శు కొంగుముడ్‌ 39 
25. ఎ(ర్రిలచ్చిమి 40 
26. లచ్చి అలక 41 
27. లచ్చిజాద 43 
28. మావ మోజు 45 
29. సందెకాడ 47 
30. నాగులచవితి 48 
81. పొగబండి 49 
82. కరవుసీమ 51 
38. ఎ(రత్రికోణం ర్‌ి 
34. తాగొద్దురామావ 54 
తెర. _ లచ్చిపయనం ర్‌ర్‌ 
36. ఎడబాటు ర్‌ ౯ 
37. జీవితమర్శం 59 
88. విధిలీల 60 
39. మాయాలోకం 61 
40. ముక్తిమార్గం 62 


బద. నరిరాజలు ప ss COE 
దో 
తిరుపతి వెంకటేశ్ళరా ! 


(“పేట్రాయి స్వామి దేవుడా !” బాణిలో) 


తిరుపతి వెంకటేశ్వరా ! కాపాడరావ 
తిరుమల శ్రీనివాసుడా ...... 
వడ్తీకాసులవాడ 

మూడూ నామాలవాడ 

ఏడు కొండలపైన 
యంచక్చ'ఉన్నవౌడ. జ | తిరుపతి ॥ 






వైకుంఠ మొదలి వస్తివి 

ఓ దేవ దెవే! 

భూలోక వాసి వైతివి 

పుట్టలోన సర నివు 

ఆవుపాలు తాగినావు 

గొల్లవాడు నిన్ను కొట్ట 

శాపమిచ్చి యెల్లినోడ ..... 1 తిరుపతి ॥ 


ఆకాశరాజు వద్దకు 

ఓ నల్లనయ్య 

అల్లుడిగ నను యెల్తివి 

ఆనందమొంది రాజు 

పద్మావతమ్మనిచ్చి 

దేవ బుషులు మెచ్చునట్లు 

పెళ్ళిసికు న 1 తిరుపతి ॥ 








క. 
OI DUET 


ఆదిలచ్చి నిన్ను సేరెరా 

ఓ శ్రీనివాసా! 

అలిమేలు అలుక బూనెరా 

పోరు నీవు పడలేక 

ఊరు వాడ యిడిసినావు 

కొండపైన కొలువు తీరి 

బంరడరతాయుగ 'మారీనోద షు 1 తిరుపతి ॥| 


అన్నమయ్య నిన్ను కొలవగా 
ఓ నల్లనయ్య ! 

మెచ్చి నీవు మోక్షమిస్తివి 
భక్తులంత నిన్ను సేర 

పేమ తోడ ఆదరించి 





కోరినవరములిచ్చి 

కోర్మెలెల్ల తీర్చినోడ స 1 తిరుపతి ॥ 
కొండ మెట్లు యెక్కి వస్తిమీ 

కోనేటి రాయ |! 

కురులు మేము నీకు యిస్తిమీ 

గోవింద ! అనగానే 


ఓయంటు వలుకుతావు 
మహిలోనయెలసి నీవు 
మహిమలెన్నో నూపినొడ.... 1 తిరుపతి ॥ 


—_—— re 





RRS SR SP SERRE 
లమ ne యు 







er PS Us POLIT 
ఉుటాయమాడుమదయయాడుడటోల 


En 





wl: మండలమురా 
రాయలసీమలో ఉన్నదిరా 
“కొండాపురము” మా పల్లెరా 
ఆ పల్లెలోన పుట్టనానురా ... 


“దుగ్గెమ్మ” మా ఊరి దేవతరా 
“మారుతి” మా ఊరి దేవుడురా 
“హొన్నూరు స్వామి” దరగారా 
వరములు యిచ్చే దేవుళ్ళురా... 


దుగ్గె మ్మ, దుగ్గిమ్మ ఉయ్యాలో 

మా ఊరి దుగ్గెమ్మ ఉయ్యాలో 
కొండాపురము దుగ్గెమ్మ ఉయ్యాలో 
కాపాడు మా తల్లి ఉయ్యాలో... 


ఊరికి సేవలు ఉయ్యాలో 

పిత పెద్దలు ఉయ్యాలో 

మా ఊరి పెద్దలు ఉయ్యాలో 

మా మంచి వారమ్మ ఉయ్యాలో... 
కురవాలి వానల్లు ఉయ్యాలో 
పండాలి పంటలు ఉయ్యాలో 


మా ఊరి పెజలంత ఉయ్యాలో 
సుఖముగ ఉండాలి ఉయ్యాలో... 


= 6 (ఫ్ర) © Gl 








ధూ SOO SOR SSO SOTO SOIR POL POT యటం ్యం 
OD CO లన్నాల్లో నా ల! 





ఎన్నెల్లో నా లచ్చి వొన్నెనె సూత్రంటె 
వొన లచ్చి మనపించె మనసులో నాకు ... 


గ్ల త Seen ORY నట్ట మరం లప్ట NU య వసయులు Vohra kw 
స దీ, గిరిరాజులు య హ్‌ EIN ELEN IN GIN EIGN IIE ఏ న 


జో 
ఎన్నెల్లో నాలచ్చి 


ఎన్నెల్లో నా అలు 
వొన్నెనే సూత్తంటె 
వొన లప్ప చం చస లా 


మనసులో నాకు... i ఎన్నెల్లో 


సాపమీద లచ్చి 

సరసమాడుతావుంటె 

అందాల సందమామ 

దొంగ సూపులుసూసె ... | ఎన్నెల్లో ॥| 


సక్మస నాలచ్చి 

పక్కనా కూకుండి 

సుద్దులాడుతు వుంట 

ఎన్నపూసలా వొద్దు కరిగిపోతాది ॥ ఎన్నెల్లో 11 


యెన్నెల్లో తానాలు 


ము. సతావుంటి 

సుక్కల్లు మా పక్క 

సిక్కినిక్కి సూశాయి ... 1 ఎన్నెల్లో ॥ 
en 





నన. | 
నల mw Wa NE, నా లి! | 
(3 


పలుక వలనె సిలక ? 


పలుక వెలనె సిలక 

ఎందుకే నాపై నీకింత అలుక ? 
కాకమ్మతో ప. 

కబురు సెప్పంపితి 

గువ్వమ్మతో నుత 

గురుతు సెప్పంపితి 
కోయిలమ్మతో నా 

కోర్కె సెప్పంపితి 

నెమలమ్మతో నా 

నెలవు సెప్పంపితి 

రాకపోతి వెందుకే 

నా రతనాల సిలక .... 1 పలుక | 


చిక్కిపోయావెందుకే 

చిన్నారి సిలక ? 

సింతలెందుకె నీకు 

| సతత స లో 

యలమావి తోటలో 

యెదురు సూత్తుంటావని 

యెన్ని సార్గొస్తినో 

యెన్నెల మావకెరుక 

రాతపోతివెందుకే 

నారతనాల సిలుక | పలుక ॥ 


———ా థ్రీ శ్రీ రీ... 






టి. నీరిరాజులు హక 


జాజిమల్లి తోటలో 
జామచెట్టు నీడలో 
జతకూడిమనమేమొ 
' జామపండ్లు తిన్నాము 
జలకాలాట లాదాము 
జంటగా తిరిగాము 
జరిగినదంతా మరిచావటే 
-జాణైన నా సిలక 
రాకపోతివెందుకే 
నా రతనాల సిలక 1 పలుక ॥ 


నా సిలక పలుకాలి 

నా నిము పండాలి 

నాతోటే వుండాలి 

సనుపడకెపుడు 

ననుపెరతొవోా ? 

జతకూడరావా ? 

కను రతి 

నా రతనాల సిలక 1 పలుక ॥ 


నీవు సిలకవై 

నెను గోరింకనై 

నీవు నాదానవై 

నేను సీవాడనై 

విహరించుదామా 

పూదోటల్లోనా .... 1 పలుక ॥ 


కలి @ి- శ్రా 


నాలా తవా నాననా నానా కాలాన సనన నాలగవ లాడాలి సొనలో నోటా నండాతాడ నడత 


rr కా ధగా దన నా నా దాకా ప కం కాం నకరాలు రాదా కక కు రం రాక దర కనక వది కాదనక కకక 





వరిమడిలో నా లచ్చి వరినాట్లు వేస్తుంటె 
ఇం(దసాపము నా ముందు వంగినట్లనిపించె .... 





RSI SIL SISTER PEI SL HPL హన (C9 
జ దీ, గీరిరాజిలు క TTT టు 


జొన్నసలలో లచ్చి... 


జొన్న సేలలో లచ్చి 
కంకులు కోస్తుంటె 
పైట కిందికి జారె 
పె ఎదలు అదిరె .... 


యా 


వంగ తోటలో లచ్చి 

వొంగి కాయలు కోస్తుంటె 
వొంపు సొంపులు నాముందు 
వొలకబోసినట్లాయె .... 


వరిమడిలో నా లచ్చి 
వరినాట్లు వేస్తుంటె 
ఇంద్రసాపము నా ముందు 
వంగినట్లనిపించె .... 


యేటి గట్టున లచ్చి 
పాట పాడుతు వుంటె 
కోటి రాగాల వీణ 
మీటినట్లనుపించె .... 





సంతకెళ్తానంట లచ్చి సింతసేతాది 
సందెకాడికి గుడిసె సేరుకోమంటాది ... 





అననన రాచ SS SSIs ps0 
ఘనీ, గిరిరాటులు స్త mn ము 


లచ్చి మనసు 


సంతకెళ్తానంట లచ్చి 


గుడిసె సేరుకోమంటాది ... 


పొలము కెళ్తానంట లచ్చి 
పోవద్దు అంటాది 
పొద్దుగూకక మునుపె 
గుడిసె సేరమంటాది ... 


జాతర కెళ్తామంటె లచ్చి 
జతకు రానంటాది 
జాముహాద్దుకెల్ల 

జత సేరమంటాది . 


కొండ కెళ్తానంటె లచ్చి 
కంట నీరెడుతాది 
సెంత నేనుంటేను 
సింత లెదంటాది 





కళ్ళకేమో కాటుకెట్టుకో 
కడవనేమో సంకనెట్టుకో 
ఇంటికెళ్ళి వంట సేసి 
సద్దిగంపా నెత్తినెట్టుకో ... 


. ul జో MER 3 SE [మూ క సర? షూ [| 
ఇద. గరిరాబలు Mn nie a nn in nnn 


లచ్చి . 


మావ : 


లబట్బి : 


కపిల (మోట) 


కపిల తోలే కాపు కొడుకో 
కాడి యెడ్ల మోకు బట్టుకో 
బావిలోన బానముంచి 

నీళ్ళుతోడి పైరుబెట్టుకో ... 


కళ్ళకేమో కాటుకెట్టుకో 
కడవనేమో సంకనెట్టుకో 
ఇంటికెళ్ళి వంటసేసి 
సద్దిగంపా నెత్తినెట్టుకో ... 


ఆకులోన అన్నమెట్టుకో 
అందులోనా వలపునంజుకో 
ఆకువక్కావెసుకోని 

నా అందమంతా నీవు జుర్రుకో ... 


కొత్తసీర నీవుకట్టుకో 
కొప్పులోన పూలు పెట్టుకో 
యింటికాడ మంచమేసి 
సందెకాడ నన్ను సేరుకో .... 


Sm దా 





కట 
en an Nu NY, నా లళ్ఞృకో 


అచ్చి మాట, పాట 


వినాలి నాలి మాటలాడంగ 
వినాలి నాలచ్చి పాటపాదంగ 


నాపైన మనసంట 

తనువంత నాదంట 

బతుకంత వలపంట 

ననువీడి పోదంట:టః ॥ వినాలి ॥| 


సీరలు వద్దంట 

సారెలు వద్దంట 

సొమ్ములు వద్దంట 

నేనుంటె సాలంట .... | వినాలి ॥ 


సిలకమ్మ చెలిమంట 
నెమిలమ్మ నెలవంట 
సందమామను సూసి 
సిందులేస్తాదంట ... 11 వినాలి ॥ 


పచ్చికే పాన్సంట 

పందిరే గుడెసంట 

వెన్నెలే వెలుగంట 

ఇద్దరం జోడంట .... | వినాలి || 








ర ర 


లచ్చి 


యో 


లబ్లి ; 


లే 


హం. 


లచ్చి : 


మూపు 


లచ్చి | 


అబ్బ . 


SIRI EEE DSRS SSR 
సీ, నరిరాబులు మహ వ్‌ న. oe 





కన్నెపిల్ల 
కాలిబాట ఎల్లేటి కన్నెపిల్లా ! 
నీకు తుమ్మముల్లు గుచ్చుకొంది సూడు పిల్లా ! 
తుమ్మముల్లు గుచ్చుకోదు సిన్నవాడా ! 
నేను సెప్పులేసుకొచ్చినాను సూడలేదా ? 
యిదురెండ కెళ్ళబోకు సిన్నదాన ! 
ప బుగ్గలేమో కందిపోవు వన్నెదాన ! 


నీ అండదండ నాకువుంటె సిన్నవాడా ! 
నాకు ఎదురెండ పడదులేర వన్నెకాడా ! 
ఏటిగట్టు కెళ్ళబోకు సిన్నదాన ! 
మడుగులోన మొసలుంది వన్నెదానా ! 
అసలు, సిసలు మొసలినీవె సిన్నవాడా ! 
నీ మనసు నాకు తెలిసెలేర సొగసుగాడా ! 
గట్టుమీది కెళ్ళబోకు సిన్నదానా ! 

న్‌ు పట్టుజారి పడుతావు వన్నెదానా ! 
గట్టగాను పట్టుకొంటె సిన్నవాడా ! 

నెను పట్టుజారి పడనులేర వన్నెకాడ ! 


అడవిలోనికెళ్ళబోకు సిన్నదాన ! 
గొడవేదొ జరిగేను వన్నెదాన ! 


గొడవేది జరుగదోయి సిన్నవాడా ! 
నీవు నావెంట బడకోయి వన్నెకాడా ! 


ఒంటరిగ వెళ్ళబోకు సిన్నదానా ! 
సివెంట నేనొస్తా వన్నెదానా ! 


నావెంట రాకోయి సిన్నవాడా ! 
నీకొంటెమనసు తెలిసెలేర వన్నెకాడ ! 








కూ, 





SS SIRS 
యాత 


SOOPER BESTS IES HWS ES 


మావ : 


లచ్చి ; 


లబ 


SO SSSR SRS RRS SER, జ 
I HEN RIN BN అన్నల్లో న లళ్ళి! 


గుత్తికోట 


సెవిపట్ట గుత్తికొండ 
సూపించనా, నీకు సూపించనా 
కొండపైన కోట వుంది 
కనిపించెనా ? .... 


కోటలోన కొలనుంది 
జలకమాదనా ? 

జలక మాడి కురుల తోటి 
పడ న యనా 


కోటలోన పాగవేసి 
నిన్ను వుంచనా ? 
గుమపాశమెసి 

నిన్ను బంధించనా ? 
అందమంత కొంగుతోన 
కప్పి వయసా? 
సందమామ యెన్నెల్లో 
మరదు సేయనా "జ 


మ _.ఊు....__ 







NIU ROR Re Fe ROE aC eC PAC SME AA wT mE 
సట నిరిరాజులు ప్రత్త చయలు 


సిలఠమ్మ 


మావ : తుంగభద ద్వాములోకి 
తొంగిసూసె సిన్నదాన 
పైటకొంగు జారివోయె 
సెపలన్ని సెదరిపోయె ... 


తల గుండు కింద సీడలోన 
పొంచి యున్న సిన్నవాడ 
గాలమేసి లాగబోకు 


గావు గుండెలున్నవాడ పెళ్ళ 


మావ : సిలకరంగు సీరకట్టి 
సిందులేసె సిన్నదానా 
సందమామ తొంగిసూసె 
యెన్నెలంత వొలకబోసె .... 
లచ్చి : _ సెట్టుకెంద నికలోన 
సకృనైన సిన్నవాడా 
సుక్కలన్ని సూసెలేరా 
పక్కలోనా సేరిపోరా ! 
మావ: కొమ్మ కుద సిలకమ్మా 
లచ్చితోటి సెప్పమ్మా 
నా మననునంత -దోసినొదని 
మళ్ళి మళ్ళి సెప్పవమ్మా ! 
లచ్చి : గూటిలోని గోరువంకా 
సీగుట్టు నాకు తెలిసెనింకా 
నా మావ నెలవంక 
నేసూడలేక బతకనింక ... 








రొబ్బిపాట 
గొబ్బీయల్లో, గొబ్బీయల్లో 
సంకురాతిరి పండుగొచ్చె గొబ్బీయల్లో 
సంబరాల పండుగొచ్చె గొవ్బీయల్లో Ea 


పుష్యమాసం పండుగొచ్చె .... 
పుణ్యకాలం వచ్చినాది .... 
సూర్యదేవుడు న చాట. 
మకరరాశి సేరినాడు .... 


భోగిమంట లేసినారు .... 
కళ్ళాపి సల్లినారు .... 
ముగ్గులెన్నా పెట్టినారు స్‌ 
గొబ్బిళ్ళు పెట్టినారు aes 


గుమ్మడి పూలు పెట్టినారు ల. 
తంగెడు పూలు సల్లినారు .... 
బంతిపూలు కట్టనారు నః 
సేమంతులల్లినారు .... 


తోరణాలు కట్టనారు పనన 
గడపకు పసుపు పూసినారు .... 
బొమ్మల కొలువు పెట్టనారు నే 
భోగిదాన మిచ్చినారు .... 


పాడిపంట పండుగొచ్చె .... 
ఇంటినిండ ధాన్యాలు .... 
అన్నపూర్ణ ఇంటిలోన .... 
పిండి వంటలు సేసినారు .... 





గొబ్బీయల్లో 
గొబ్బీయల్లో 
గొబ్బీయల్లో 
గొబ్బీయల్లో 


గొబ్బీయల్లో 
గొబ్బీయల్లో 
గొబ్బీయల్లో 
గొ బ్ఫీయల్లో 


గొబ్బీయల్లో 
గొబ్బీయల్లో 
గొబ్బీయల్లో 
గొబ్బీయల్లో 


గొబ్బీయల్లో 
గొబ్బీయల్లో 
గొబ్బీయల్లో 
గొబ్బీయల్లో 


గొబ్బీయల్లో 
గొబ్బీయల్లో 
గొబ్బీయల్లో 
గొబ్బీయల్లో 








స్లో టీ, గరిరాజులు 


చ టం PIERRE IRE IND WE as fp 
టట: FOE సదయ్య 


అల్లుళ్ళు వచ్చినారు .... 
అలుకపాన్సు వెసినారు .... 
కూతుళ్ళు వచ్చినారు ... 
కొత్తకోకలు కట్టనారు ee 


కూరలు: లు నారు 
బడాయిలు సూపినారు .... 
మరదళ్ళు Dw నరా 
మంచిగంధం పూసినారు .... 


బుడబుడకలోడు వచ్చినాడు .... 


హరిదాసువచ్చినాదు ain 
సాతాని జయం ము 
గంగిరెద్దుల మేళాలొచ్చె ii 


జంగమదేవర వచ్చునొదు 
ఎరుకనాని వచ్చినాది .... 
సా నలు .రవనారు 
దివించి వెళ్ళినారు .... 


కోళ్ళపందెమాడినారు స్‌ 
కోలాటమెసినారు .... 
పల్లెలోనిరైతులంత .... 
వార్వాటమాడినారు .... 


సందమామ యొన్నల్లా .... 
సెమ్మసెక్కలాదినారు స్ట 
సంకురాతిరిలచ్చిమొచ్చి .. 
సల్లగాను దీవించె .... 


అజ నని ఆ (ప్ర) ఈ న 


కర టయ 


బ్పీయల్లో 
గొబ్బీయల్లో 
గొ బ్పీయల్లో 
గొబ్బీయల్లో 


గొబ్బీయల్లో 
గొబ్బియల్లో 
గొబ్బీయల్లో 
గొబ్బీయల్లో 


గొబ్బీయల్లో 
గొబ్బీయల్లో 
గొబ్బీయల్లో 
గొబ్బీయల్లో 


గొబ్బీయల్లో 
గొబ్బీయల్లో 
గొబ్బీయల్లో 
గొబ్బీయల్లో 


గొబ్బీయల్లో 
గొబ్భ్బీయల్లో 
గొబ్బీయల్లో 
గొబ్బీయల్లో 


గొబ్బీయల్లో 
గొబ్బీయల్లో 
గొబ్బీయల్లో 
గొబ్బీయల్లో 











సరసం లాను నమమ ఎన్నెల 
AOD) TTC CECE లి చ దం 3 లళ్ణ 
yd 


సంకురాతిలి - శెవరాతెిలి 


పాము 


లబ్లు : 


మూవ. 


అచ . 


మావ : 


అబ్బ . 


రాతిరీ, రాతిరీ సంకురాతిరీ 
దేయంత గిలిగింత నేటిరాతిరీ 
రాతిరీ, రాతిరీ శివరాతిరి 
రేయంత జాగారము నెటిరాతిరి 


సిగ్గుతోన ముగ్గువెసి 

గొబ్బిపెల్టంది 

కొత్త లంగ, షై ల 

సిందులు తొక్కింది ... 1 రాతిరీ ॥ 


య(రఅంచు పంచెకట్ట 

క(రసేత బట్టాడు 

సెట్టుమీద కోతిబావ 

యెగిరి గంతులేశాడు .... ॥ రాతిరి ॥ 


మేనత్త కూతురంటు 

మెత్తగా తగిలింది 

మత్తుమందు యేదొ సల్లి 

నెత్తినక్సి కూర్చుంది .... ॥ రాతిరి ॥ 


మనమామకొడుకరిటు 

మెల్లగా వచ్చాడు 

సఠిదమామ.-నెనరిట 

సవిలోన సెవ్వాడుష ॥ రాతిరీ ॥ 


అతో వానా జజ... 





అదం ADH చనన వనన ర ఎన తరముల IS తద వన TE ను దల. వం సనా ఆధా Cer 
టో మ రసం న క. స GOT EP GY ROOT ap ats Re 
Kya గిరి PEO REALL RIE OS rn, చ రిం య తం ry ST porn PIE 
ME" నాయ EE ET నస A పల పు ET TEIN ore 
os 
లో ON బటు గ న 
న ల ఏష, Pt 
లుం. 
తా 
లె తో rh 
wl i వ టో 
ON CN CNR ప 
JD TMT rdw 
నా 
7 హు వశ 
i ary త 
సలుగరించేబోడ 
MM ఆలె క అ. 


॥రాతిరీ ॥ 


అందులో గి 


అదును 


a 


Ur 


1 రాతిరి ॥ 





OSPR RPI RR RRS PS RR RRS ॥ 
సం III IDE న of 


లచ్చి మనసు 


యేమాని సెప్పెది లచ్చి మనసూ 
నేనేమాని సెప్పెది లచ్చి సొగసు ॥॥ యెమాని ॥ 


మల్లెపూవులాంటిది లచ్చి మనసూ 
కన్నెపిల్ల పరువాల లచ్చి మనసూ | యెమాని ॥ 


యెన్నపూసలాంటిది లచ్చి మనసూ 
మంచులాగ కరుగుతాది లచ్చి మనసూ 1 యెమాని ॥ 


సింతసెటుకాద లచ్చి సిందులెస్తున్నాది 
ర —D 
గన్నేరు సెట్టుకాడ గంతులేస్తున్నాది ॥ యేమాని ॥ 


రావి సెట్టుకాద నన్ను రమ్మనీ సెప్పింది 
పొన్న సెట్టుకాడ నన్ను పొమ్మని సెప్పింది || యేమని ॥ 


Fc To 





న న న టం 
Sf గ ల (| wy జ ip ష్ణ 
సీ, గిరి రాలు BIEN TEN INES IS TN ES య (యా 


మన జంట 


ఎక్కవేలచ్చి బండి ఎక్కృవె 
జోడెడ్డ బండిలో జోరుగా పోదాము 


జోడెడ్డ బండిలో 

పాడుతు పోతుంటిె 

పల్లెపడుసులు సూసి 

పళ్ళిగుల బెట్టేరు | ఎక్కవే ॥ 


గద్దవాడమూలెక్కి 

మనము కూకుంటేను 

గూడెము వాళ్ళంత 

కూడేరు మనసుట్టు [| ఎక్కవె [| 


నీలిరంగు సీరకట్టి 

నిమ్మతోటకు స్‌ వస్తె 

అమ్మలక్కలు నిన్ను సూసి 

చెక్కిళ్ళు నొక్కేరు 11 ఎక్కవ 1 


సద్దసెలలో మనము 

సుద్దు లాడుతూ వుంటే 

ఊరి పెద్దలు మనజంటని 

ఉరిమురిమి సూసేరు || ఎక్కవే [1 


క్ర — 








యటిలోనా పడవ నడిపి 


యేటిఒడ్డున పొద్దుగడిపి - 2 
సందెకాడ గూడు సేరేదా ? 
నాసామి రంగా ! 

కోరకూర 'సకువతదేజా? 





కో RRR DA ; CNR RRR ep prepreg rst WL . 
= Fx 1 7 ళో 
సట, ADOT EIN INIT NT యాయ TN NENT MEH WD 1 


బంధము 


ఆట ట్ర్‌ గ్‌ 
మావ : కంచిపుట్టు సెరకట్ట 


అప్సు కోరహు తిప్పి సప 


దాటి, పొలము దాటి 


మావ: ప 
కు పోరు దాటి - 2 


పెల 


(సా na) 


అచ్చి రతిలో నా పరవ నడిపి 
యేటిఒద్దున పొద్దుగడిపి - 2 
సందెకాడ గూడు సేరేదా ? 
నాసామ రంగా ! 
కోడికూర నీకు వండేదా ? 





TR SOUR యంత టంట ళం ణయ 
Sn nn ne aN, నా లళ్ఞక 





మావ : కోడికూర నాకు వద్దు 
లచ్చిపిల్లే నాకు ముద్దు - 2 
ముద్దులన్నీ యిచ్చిపోవేమే | 
నాఅబ్బు పల్లా: 
మూడుముళ్ళ బంధమెసెదా ? 


లచ్చి : మూడుముళ్ళు నాకు బ్‌ 
ముందుకాళ్ళకు బంధమేస్తే 
నిందలన్నీ తొలగిపోవునురా ! 
నాసామి రంగా ! 
నిన్ను వదలి నను వళతదనుకా! 














అపర III RR SIR RN IR NR SR SIR URS 
a దీ. గరిరాటిలు మమ Sn నయ్‌ 


చ 


TP 


ఉగాది పండుగ రావాల 

ఉయ్యాల జంపాల ఊగాల 

ఊరంత పండుగ సెయాల 

ఉన్నోళ్ళు, లేనోళ్ళు కులకాల 1 ఉయ్యాల ॥ 


కొమ్మలు సిగురులు వేయాల 

పూవులు నిండుగ పూయాల 

కాయలు దండిగ కాయాల 

కోయిల పాటలు పొడాల ॥॥ ఉయ్యాల ॥ 


సిలకలు పలుకులు పలకాల 
కోడళ్ళు కులుకుతు రావాల 
మామలు మీసాలు దువ్వాల 
కోడెలు రంకెలు వెయాల ॥॥ ఉయ్యాల ॥ 


అక్కలు బావలు రావాల 

ఇల్లంత కళకళ లాడాల 

అమ్మా, నాన్నలు సూదాల 

కొత్త బట్టలు యివ్వాల 1 ఉయ్యాల ॥ 


పులుపులు, తీపులు కలపాల 

వలపులు, (ప్రేమలు కలవాల 

ఉగాది పచ్చడి సెయాల 

వొద్దన్న బావకు యువ్యోల || ఉయ్యాల || 
సాములోళ్ళు పంచాంగం సదువాల 

రాశి ఫలములు సెప్పాల 

వైశాఖ మాసం రావాల 

పెళ్ళిళ్ళు జోరుగ జరుగాల 11 ఉయ్యాల || 





ర్య 1 SLSR RMR RRR MRE ప న RR ge" 
ట్ర జిల్ల 3 ల . 
| 


కదిరి తిరుణాల 


అవ రాయనా అచ్బరాయ 
కళ నాలి, మాలచ్చిరాయె 
కదిరి నరసింహుని, కనులారా సూద్దాము 
కనులారా సూద్దాము, కథలు సెబు కొందాము! లచ్సిరాయె | 


కంబంలో పుట్టినాడు 

కదిరి నరసింహుడు 

కాపాడ వచినాడు 

మా-పాలి దెవుడూ | లచ్చిరాయె ॥ 


సామని. వెడిసొడు 

భక్త ప్రహ్లాదుడు 

ప్రత్యక్షమైనాదు 

ఉ([గనరసింహుడు | లచ్చిరాయె ॥ 





అక్కడా, యిక్కదా 

అంతటా ఉనాడు 

భక్తులూ కోరి 

వరములు యిస్తాడు .... 1 అచ్చిరాయె ॥ 


తేరుపైనా సామి 

ఊరెగుతున్నాడు 

దారినిండా జనము 

బారులు తీరారు .... 1 లచ్చిరాయె | 


దవనము మిరియాలు 

తేరుపై కిసరేసి 

కాయ కర్పూరాలు 

నామికిచ్చొద్దాము a | లచ్చిరాయె ॥ 


పరుసలో పగడాల 

సరముల కొనియిసా 

కోరిన గాజులు 

సేతులకు తొడిగిన్తా .... 1 అచ్చిరాయె ॥ 





Drs... ల్‌ == పప sc PT eT RT ననన 


జ ననన rn ES 
సట, గీరి) I EI IN SN ST TENET LN NISL EE 
న్‌ 


ప్‌లర్‌ 





నానారకాల జవత యాం 


'ధర్మవరము” సంతలోన ... 
పట్టుచిరలిప్పిస్తాను ప 
'పామిడీ సంతలోన .... 
పూలరయికలిప్పిన్తాను .... 


ళా 


సత్తకాత్రటిపరుసలి నే; 


పసుపుకుంకుమలిప్పిస్తాను .... 


'రాయదుర్గం' సఠితలొన షః; 
రాళ్ళకమ్మలిప్పిన్తాను ల 


ముద్దనూరు’ సంతలోన .... 


ముక్కుపుడక యిప్పిస్తాను .... 


“ఒంగోలు సంతలోన .... 


వాంకిగాజులిప్పిన్తాను టు 


'ఉరవకొరడి సరఠితతోన్క. 
ఉంగరం యిప్పిన్తాను .... 


'జమ్ములమదుగు' జాతరలోన . 


జదకుచ్చులిప్పిన్తాను పన 


'కదిదీి తిరుణాలలోన .... 


మల్లెలు, దవనాలిప్పిన్తాను .... 


షం లం ను 
అయోవా 


సందమామ 
సందమామ 


సందమామ 
సందమామ 


సందమామ 
సందమామ 


సందమామ 
సందమామ 


సందమామ 
సందమామ 


సందమామ 
సందమామ 


సందమామ 
సందమామ 


సందమామ 
సందమామ 








'నంద్వాలి సరత లోన సందమామ 
నడుముకు డాబు ఇప్పిన్తాను .... సందమామ 
“కర్నూలు” సంతలోన .... సందమామ 
కాళ్ళకు కడియాలిప్పిన్తాను .... సందమామ 
దెపున్‌ “కదప సరితోన సందమామ 
కాలిమెట్టై లిప్పిన్తాను .... సందమామ 
“అనంతపురము సంతలోన .... సందమామ 
ఆకు, వక్కలిప్పిన్తాను .... సందమామ 
'పుతూూరు సంతలోన .... సందమామ 
పూలు, పళ్ళు యిప్పిన్తాను .... సందమామ 
“తాడిపత్రి సంతలోన .... సందమామ 
తాళిబొట్టు తెచ్చెస్తాను .... సందమామ 
“తిరుమలేశుని సన్నిధిలోన .... సందమామ 
తాళి మెడలొ కట్టెస్తాను ఫ్య సందమామ 
పులివెందుల) సంతలోన .... సఠదమామ 
పూలపల్లకి తెప్పిస్తాను .... సందమామ 
“పలమనేరు? సంతలోన .... సందమామ 
పల్లకిలోన ఊరేగిస్తా .... సందమామ 
———— క్ర 








RII RIE నర ను 
గ్గ a hb, గీరిరాబులున్వు పము EN తయ, 


మా ఇంట మా లచ్చి 


కోవ కూసిరది 
తెలతెల వారింది ... 
మా ఇంటి మాలచ్చి 
తలుపు తీపిందీ .... 


కసువు సిమ్మసింది 


పొంగలి సేసింది .. 


తొలసి కోటా సుట్టు 









యటం SRE 3 వుం యత్నమా or 















క QUO / [గ్లో 8 
టి 1 
Hoe 
ణీ 


we! 


యేడు కొండల పైనున్న యెంకన్నకు మొక్కి 
హుండి సుట్టు తిరిగి ముడుపు సెల్లించాలి .... 


న ల వం ట్ర దం రిం న మం సను పాసుని రల (| 
సున్నపు పు టల WERE CDE EHS OE WRN 


“wr 
అ 
( by రో bal సా 
స్స  గీరిరాదయ మమా MORO CEC CD వర 


లచ్చితో తిరుపతి 


తిరుపతికయెళ్ళాలి 
తిరుమలేశుని సూడాలి 
నాలచ్చి మెరక 

గా రా 


నా వెంట రావాలి ..... 


గాలి గోపుర మెక్కి 
కాలి బాటన యెల్లి 
అడివంత దాటేసి 
గుడి కాడి కెల్లాలి .... 


తల నీలాలన్ని 
సామికివ్వాలి 
కోనేటిలో మునిగి 
కోవెలకు యెల్లాలి ... 





SOS SSN SIN RISE" 
SRD nT NIT A Nn A NS వా లళ్బ 





బంగారు వాకిళ్ళు 
దాటి పోవాలి 
వెకుంఠ వాసుని 
దరిశించు కోవాలి .... 


యేడు కొండల పైనున్న 
యెంకన్నకు మొక్కి 
హుండి సుట్టు తిరిగి 
ముడుపు సెలించాలి .... 


వల్‌ 


కాయ కర్పూరాలిచ్చి 
కదలి రావాలి 
సల్లంగ సూడమని 
సామి నడగాలి .... 





cate Ta Ma TDC Rh Ta RAPES TITEL SS వడుం Wr చ రజల పలా. గ సావన ర సాంగం 


es 





ర. 
నదీ, నిరిరాజులు ననన NNN NN Et 


అచ్చి వలపు 


యెతమెత్తి నెను 


అవ 


అలసిపోయిన వెళ 





గ్ర న్న NSIS NR SERRE SRS STP SCH EE" 
OP OTIC OTC నో లజ్జ 


కార్ర సెను 


లచ్చి : కొండ దగ్గర కొర్రసేను 
కోతకెళ్ళిన కుర్రవాడ 
కొత్తకొడవలి పదునుగున్నదిరా ! 
నా ముద్దూల మగడా ! 
సాలు సూసి కోత కోయుమురా ! 


మావ : సాలు సూసి కోత కోసి 
కొర్ర గడ్డి మోపు గట్టి 
కంకులన్నీ కుప్ప రాల్సేదా ? 
నాలచ్చి పిల్లా ! 
గింజలన్నీ తూరుపెత్తేదా ? 


లచ్చి : గింజలస్నీ తూరుపెత్తి 
సంచులన్నీ బండికెత్తి 
బండి మీదా యెొక్కిపోదామా ? 
నా ముద్దూల మగడా! 
బస్తికళ్ళి సంత సెద్దామా 


మావ : బస్తికెళ్ళి సంతనాన 
గింజలమ్మ సంతసేసి 
సందెకాడ గూడు సేరేమా ? 
నాలచ్చి పిల్లా ! 
కొర్ర బువ్వ నాకు వండేవా ? 


లచ్చి : కొర్రబువ్వ సద్దిగట్ట 
కాండ లనుకు నెను వేని 


pane =) 





rrr re | ఆరానాజనా లాలా ణనానాలాం నాలా తెసునట మూసు జనా నారునా నాలాల అనకురా భారాలను లలు శరర వారలారా లాలా గలా నా వక సాబు రానతాటు రమతాం మడు సాజరాల జాలా జత. 


బం fe I నను 
రి ఎస యయ. NCO ఐన్నెల్లో నొ లకీ 


pe క్ష లో ఆ 
క ణో 


ఇ 





చెట్టు కొమ్మకు 

ఉయ్యాల వేయమంటాద 
పాటనను పాడమసి 
తానూగుతుంటాది ... 


Sr క స దపా రర 


Mr 


RP NSCS SOR, SOR SOR SOL SIO SERS త ల్యా తు ల్నాయ్య ణా 
జ సరం న అమమ EN] 5 ల 


కురిప 


లచ్చి : 


లచ్ళు : 


అరి అబ్బమ్‌ 
సంతకెళ్ళి వన్తానె, సిన్ని లచ్చిమి 
నీకు సరుకులేమి కావాలో సెప్పు లచ్చిమి 


సరకులేమి నాకు వద్దు సిన్నవాడా 
నాకు మల్లెపూలు తేవోయి సందెకాడ .... 


మల్లెపూలు తెనానె సందెకాడ 
నాకు మంచమేసి వుంచవే ఇంటికాడ .... 


మంచమేసి వుంచుతాను సిన్నవాడ 
నా వలపునంత దోచుకోర వన్నెకాడ .... 


వలపునంత దోచుకొంటి సిన్నదాన 
నీ బుగ్గలేల ఎరుపెక్కె యెర్రిదాన .... 


బుగ్గలన్ని యెరుపెక్కె సిన్నవాడ 
సీ వగల సెగలు తగిలితేను వన్నెకాడ Rey 


UCPC OOCAOC? 


HAH 





బోటీ, గిరిరాజుల్ను; న 


ఓల + ఓ + జ 
; స CR Tig, vam, భో” అ? Pre న. ఫె శ... ఖో ౪ 4 జే 
ఇ గా ఎఖ +4 ఇ ళీ _ శశ * 4 
నభ a sus Ae ae rt Tw, at “at a ww se “Wa, 
ల్‌. pr లంజ ds 1 8 wu? ( &ి శ త rr Ee trys Wr uw 


శూ (ఇ w Ta 
a we ఆం ల సీనే. hae 
mehr Tre 
wrt ee le 
అంతో న్నీ 
ణ్‌ 
Mo WE sen WC 
ల అలం మల్‌ wie sh pr 
జ్‌ 
ఇం వాటి 


విం పాతులటి 
నాదరికి రానంటి 
కుదురుగా నామనసు 
సెలువనలటొది . 


పక్కుమ ని నవ్వేను 
లచ్చి మగడని నన్ను 
యేలెత్తి సూపేను .... 


రేయంత గడిసేను 
సూరీడు వొచ్చేను 
యెగ్రబడ్డ కళ్ళు సూసి 
యెగతాళిసేసెను .... 


నాలచ్చి మీయవే 
నాకింత సోటు 
నాపక్క నీవుంటె 
నాకేమిలోటు .... 


ల =. ss రం 
మాయల. నొల్బా' 





సూరీన్ని అడిగినాను సెందరున్ని అడిగినాను 
సుక్కల్ని అడిగినాను దిక్కులన్ని సూసినాను 
యాడుంటివే లచ్చి యాడుంటివే .... 


న బా 





మల్లమ్మ నదిగినాను 
పుల్లమ్మ నడిగినాను 
యొందరిని అడిగినా 
సీజాడ సెప్పలేదు హా 1 యాడుంటివే ॥ 


సూరీన్ని అడిగినాను 

సెందరున్ని అడిగినాను 

సుక్కల్ని అడిగినాను 

దిక్కులన్ని సూసినాను .... 11 యాదుంటివే ॥ 


కొల్లాపురమ్మకు 

కోడినే నిస్తానంటి 

మారెమ్మకూ నేను 

మేకపోతిస్తానంటి .... ॥ యాడుంటివే ॥ 


పోలెరమ్మ గుడికాడ 

పొట్టినేనిస్తానంటి 

యంకన్న సామికేమొ 

జుట్టునేనిస్తానంటి న ॥ యాడుంటివే ॥ 












ఖో లుల REIT OTTER IT ETT TTT TRE SREY" 
ఫీ గీరిరాటు మ ట్ర... ig het ee gn sis క... సని టే fet tye pl న Es TN, జ 


మాప మోజు 


లచ్చిపాటంటి మావ 
సెదికోసుకొంటాడు 
లచ్చిపాడుతు వుంటె 
మైమరసిపోతాడు .... 


లచ్చిజాడ కనరాక 
కొండవాగుల్లోన వెదికాడు 
గుడిగోపురాలెక్కి 

“లచ్చీ” యని అరినాడు ..... 


లచ్చి కనబడగానే 

యెగిరి గంతేశాడు 
లచ్చిలేకుంటే తాను 
బతుకలేనంటాడు . 


సీరలు సొమ్ములు 
లచ్చి కిచ్చాడు 

తెచ్చిన పూలన్ని 
కొప్పులో తురిమాడు . 


సీరలు సొమ్ములు 
తనకొద్దు అంటాది 

తన “మావ” తనకేమో 
కోటీశుడంటాది - “లచ్చి” 


ఆం NY ra Er? AS VIN Hh RAs We TTA ET Rg శాన 

we! శ CO ఇ శ్‌, ఖ్‌ ద CLR Rey 4 భక ఆం ఈ ttn 

SSIS SIR At చవల ననన Tn 
ళ్‌ ul 


Se ey నీట్‌ బి ప Stet జ 
రు కాం స్స fy TN nh LST We FN క) ష్‌, STN + > చ 
SRN AOR క me aw fu న స శ BE క ఖగ we ' స? న +" య. లచ్చ 








సూరీడొచ్చె యేళాయస్‌ 
సుట్టు పక్కల సూశానమ్మా 
సక్మనైన నా మావ 

పక్కనే వున్నాడమ్మా .... 


శయ 








PTE i 


wens | we sem wine కలకు. Et TH 








నాగులచవితి 


పుట్టలోన పాలు పోసేము నాగన్న 
పొట్టనిండ నీవు ఆరగించన్నా .... 


మొగలి పొదలలో నీవు తిరుగుతుంటావు 
మల్లెపొదలలో నీవు మసలుతుంటావు 
పచ్చిక బయలులో పారాడుతుంటావు 
గాలినే పీల్చుతు బతుకు తుంటావు .... 


శివుని మెడలో నీవు ఆభరణమైనావు 
పద్మనాభుడికి నీవు పాన్సువైనావు 
నీ తలపైన కన్నయ్య నాట్యమాదాడు 


బొజ్జగణపయ్య నిన్ను పొట్టకు కట్టాడు క) 


నా మగని నీవెపుడు సల్లంగ సూడన్నా 
ముత్తయిదు తనమును కాపాడుమన్నా 
నాగుల చవితికి నీ నోము నోసేము 

నానబాలు, సలమిడి నీకు పెట్టేము re 





Dane మ చ TRS I ER IR 


CEES NT RM ఒలన్నెల్లో అ లజ్జ 


[| పుట్టలోన 1 


[| పుట్టలోన i 


[| పుట్టలోన / 


[| పుట్టలోన i 


గ గ “చూపరు ILI EE BR తు 
Tl స్త వాగే టే త్‌ ఇ UE ట్స 
జహా క్‌ Ress tt tert diy pri ఫో: sia Pe స సీ! FEF fe నాం ట్రూ Te 





పట్టాలమీద పొగబండి 
పోతుంది తస్సదియ్యా రాజమేండ్రి .... 


రెక్కమాను వొంగినాది సూడండి 
రైలుబండి కదలుతోంది ఎక్కండి 
విజిల్‌ వేస్తె కూతబెట్టి కదలునండి 
గొలుసు పట్టి లాగితే ఆగునండి .... 


పచ్చజండ ఊపితే కదలునండి 
య(ర్రజండ ఊపితే అగునండి 
సీలిబట్ట లేసినాడు డెవరండి 
తెల్లబట్ట లేసినాడు గారుడండి .... 


టిసిగారు వచ్చినారు సూడండి 
టికృట్లు అదుగుతారు సూపండి 
టక్కట్టు లెకుండా జరుగదండి 


ఇక్కట్లు పడుతారు తెలుసుకోండి .... 


రైలుబొగ్గు దానికేమో అన్నమండి 
నీటిఆవిరి దానికేమో ఊపిరండి 
సాగిపోతే అదియేమో పొగబండి 
ఆగిపోతే అది శ్యాన జగమొండి .... 


దానాలు చాలా ల అంతర ఆకు. వర వలరక క రాలం తందనాన టల పతాపం. 





TRG 
పట్టాల i 


1 పటాల || 
రక 


1 పటాల | 
ల 


1 పటాల !! 
డ్రి 


H పటాల ॥ 
(౪) 


/ 


శ 


¢ జ Wn rg gy we) UWE, Why కె wy ey yi hr iw Ne EWE (4 
పన్న SOT ర ర స మ య TOR RR RRR 

కం శ 3 అ స ల ళా 7 

“a vr 


ణి స bey 
ve ; పో 1 kc) 
| Se Yn hd a et ట్‌ ల ల్‌ు et, లల a ft a చో at 
FEI NRL EN I A LE I tr ప న అ ద స లచ 





(a 
అల్లో అల వ్యా es కారా లో ప్రే wf. గ 
నిప్పు, గొప్పు ఎట్టలాన ఎట్లకంట 
లీ 4 
చాయం. న. 


సొ 


ss క ఇల ఖు జలే బో . hv 
అది -అరిటుకొంట ముప యదు రిటునంది 
మం +? 


రయ త్‌ న హి ఇ 
సిన్నపెట్టె, బద్ద ఎట్టి సూసుకొండి 


దొరతాగ బురిటారు దొంగ అరిటి 


పటాల || 
టు 


ఉన్నోళ్ళకేమో పైక్లాసు 

లేనోళ్ళకేమో కిందిక్షాసు 

తేడాలు దానికేమో తెలియవండి 
ఊరుసేర్సుటే దాసి ధర్మమంది mn | 


ఆరాక 


పటాల ॥ 
౪6 


పుట్టినింటికెళ్తోంది నాలచ్చిమి 

పురుడు పోసుకొన్తానంది నాలచ్చిమి 

నాలచ్చి ఎక్కింది రైలుబండి 

సన్నిడిసి పోతోంది రాజమండ్రి .... || పట్టాల ॥ 


Em rrr 





యంచు వంత RET నం వటువు OSD ND COG 
Rar టీ గీరిరా TSU i Kea oe గ య కట Wye Ey huey CYR న్స్‌ టా చర రం నం యి 
(ow fT ree, ము nM ME ILI తంతు INE aa" 
నం యనా ర సల ర 


కరువు సీమ 


ay మురిసిపోవాలి .. 


వానల్లు కురవాలి 
వరిసేలు పండాలి 
కూలినారి జనాల 


కట్టాలు తీరాలి .... 


'సెమటోడ్చి పనిసేస్తె 
శాటెడు గింజలు 
కట్టపడి పనిసేత్తే 


రడిచెడు గింజలు .... 


యేరుసెనగ పంట 
యె(రిగా పండాలి 
రరవుసీమలో రైతన్న 
కట్టాలు తీరాలి .... 


వాడాలి అననా 


Or ల నెల్లో నా లబ్బక్ల 





ss me 
క్‌ జయ్‌ బో 
స 
1 di 
Ua 


kb 


సర్మారు దొరలేమో సట్టాలు సారు 
పాటించకుంటేను కట్టాలు పడుతాము 
యె(రత్రికోణము గురుతు సూడరా మావ 
ఆపరేసను నేను సేయించుకొంటాను .... 














LRT SIRI SRS SESE 
జ దీ, గీరి రాజులు పకన See స్ట్‌ 
ఎర్ర త్రికోణం 
అ పిల్లలు ముద్దుర మావ 
ఆపై పిల్లలు వద్దుర మావ 


అధిక సంకు అదుపు సెద్దాముర 
పొదుపుగా కాపురము సాగిద్దాముర మావ .... ॥ ఇద్దరు ॥ 


సంకలో పిల్లోడు, సెయ్యన్న దిగలేదు 
కడుపులో శిశువేదొ కదలాడుతున్నాది 
పుట్టగొదుగులల్లై పిల్లలు పుడుతుంటె 
కంట్రోలు బియ్యము కరువయ్యి పోయె .... ॥ ఇద్దరు ॥ 


పాలులేకా బిడ్డ పోరు పెడుతూవుంటె 

సంటోడు బువ్వయని గోలసేత్తున్నాడు 

దేవుడీవరమని పిల్లలను కంటుంటె 

దేశమూ జనముతో నిండి పోయనూ .... ॥ ఇద్దరు ॥ 


ఒక్కడీ సంపాదన ఒక్కపూటకు రాదు 
గుక్కెడు గంజితో కాలమ్ము గడపాలి 
రెయంత పస్తుండి పగలు పనికెళ్ళాలి 
పంపునీళ్లతో కడుపు ఏత వ్‌ ఈ [| ఇద్దరు Il 


సదువు సందెలు లేక సవట లౌతారు 

మందు మాకులు లేక అవటి వాళ్ళవుతారు 

పనులు దొరకక శ్యాన అగసాట్లు పడుతారు 

కూటికీ గుడ్డకు లేని వాళ్ళవుతారు ....  ॥ ఇద్దరు ॥ 


సర్భారు దొరలేమో సట్టాలు సేసారు 
పాటించకుంటేను కట్టాలు పడుతాము 


యెరత్రికోణము గురుతు సూడరా మావ 
ఆపరేసను నేను సేయించుకొంటాను .... ॥ ఇద్దరు ॥ 


మవ lS Tl TT 


సమము DS, నా of 


తాగాద్దురా మావ 


తాగొద్దురా మావ, తాగొద్దురా 
తాగినీవు, తూలుతూ, రావద్దురా 
మనిషిగా యింటికీ రావాలిరా 

మంచి మనిషిగా యింటికీ రావాలిరా ! 


గొంతుదాక తాగి సీవు 
గోలసేత్తుంటావు - 2 
కోడికూర లేదంటూ 

గొడవ సేత్తుంటావు 

ఇరుగు పొరుగువారు సూసి 
సీదరించు కొంటారు .... 


ఇల్లంతా గుల్లాయె 
ఊరంతా అప్పులాయె 
ఇంటిలోని పాత్రలన్ని 
కుదువలకే సరిపోయె 
వండుకోడానికి 

కుండ కూడలెదాయె .... 


రెక్కలు ముక్కలాయె 
దొక్కలు మాడిపోయె 
తెచ్చిన సంవాదనంత 
తాగుడుకే సరిపోయె 
నూకలు కొందామంటే 
రూకలు లేవాయెరో .... 


కల్లూ, సారాయి తాగి 
దేహమంత కాలిఫోయె 
సదువుమాని సంతానము 
కూలీలుగ మారిపోయె 
నమ్ముకొన్న మా బతుకులు 
నవ్వులపాలాయెరో ee 


|| తాగొద్దురా [| 


| తాగొద్దురా Il 


I తాగొద్దురా || 


[| తాగొద్దురా Il 


[| తాగొద్దురా | 


ప క వవ 


nn! 


ROT MN 
య 


లచ్చి పయనం 


సట్‌. గిరిరాజు 





గోదారికెళ్ళింది నా లచ్చిమి 

నాదారి రానంది నా లచ్చిమి 

పుష్మరాల కెళ్ళింది నా లచ్చిమి 

పుణ్యమంత తనదంది నా లచ్చిమి .... | గోదారి ॥ 


భద్రాద్రి రాముణ్ణి నా లచ్చిమి 

భక్తితో కొలిసింది నా లచ్చిమి 

రామయ్య తం[(డ్రంది నా అచ్బిమి 

సీతమ్మ తల్లంది నా లచ్చిమి .... ! గోదారి ॥ 


కొత్తసీర కట్టనంది నా లచ్చిమి 
ల్లెపూలు ముట్టనంది నా లచ్చిమి 
టన సెప్పలేదు నా లచ్చిమి 


మూటముల్లె కట్టంది నా లచ్చిమి .... ॥ గోదారి ॥ 


శ్‌ 


నిల్లు సొరగమంది నా లచ్చిమి 

మెట్టనిల్లు నరకమంది నా లచ్చిమి 

కంట తడిపెట్టింది నా లచ్చిమి 

జంట వీడి పోయింది నా అబ్బామి ౪ ॥ గోదారి ॥ 


గుండెమంట లేపింది నా లచ్చిమి 

గుట్టెదొ దాసింది నా లచ్చిమి 

వొడుబుద్ది నాదంది నా లచ్చిమి 

పడవెక్కి పోయింది నా లచ్చిమి .... ॥ గోదారి ॥ 


ఆతన వమా IED క్రుప మా 3యనముాల------ 





వారంల రమ్యత OT నటం టయ యం లయం యం స 
ఉత nena DY నా లల 





కలలోన నాలచ్చి కనుగీటి పోనాది 
కలుసుకొందామంటే కనబడక పోనాది .... 





సగ యుల యం లయ సంతం లంత 
టు గిరిరాబలు nN A యమము 


ఎడబాటు 


నాలచ్చిపోనాది, ననువిడి పోనాది 
యేడనున్నదొ లచ్చి యెమి సేత్తుందో .... ॥ నాలచ్చి ॥ 





వొద్దున్నా నాలచ్చి 

సద్దిచ్చి పోయేది 

సుద్దులూ సెప్పేది 

ముద్దిచ్చి పోయుది .... | నాలచ్చి ॥ 


మద్యాన్న నాలచ్చి 
మామిళ్ళ తోటలో 
మాటిచ్చి వోనాది 
మరి ఠాక'వోనాద్‌ జ ॥ నాలచ్చి ॥ 


సందమామ యెలుగుల్లో 
అందమైన నాలచ్చి 
సందె బువ్వపెడుతుంటె 


మైమరచి తింటుంటి .... 1 నాలచ్చి ॥ 
పిట్టగోడెక్కి నాలచ్చి 

కట్టుకతలల్లేది 

పట్టుకోనూ బోతె 

అారటినాడి అదు | నాలచ్చి ॥ 





శ SSO SR SIR SSS HR RPE 2 
5 స ను ne శ లణ్చిక్లో 


కం 


నాలచ్చి పాడింది 
నను సూసి నవ్వింది 
వత్తానని సెప్పింది 


రాకుండ పోనాది .... 1 నాలచ్చి ॥ 
కలలోన నాలచ్చి 

కనుగీటి పోనాది 

కలుసుకొందామంటిే 

కనబడక పోనాది .... | నాలచ్చి ॥ 


హస్‌ సతినే. లచ్చి 

కనులు కాయలు కాసె 

కతలు సెప్పవె లచ్చి 

కలతలన్నీ పోతాయి .... | నాలచ్చి ॥ 


సెంత సేరవె లచ్చి 

సెబుతాను ఒకమాట 

నీవులేనీ బతుకు 

బతుకలేనే యింక .... ॥ నాలచ్చి ॥ 


He 








ణ్‌ RRR RRR RRR SER SRR SER RSS VASE 
క టీ. గీరిరాబయు తలము ను మలం FE 


జవత మర్షం 


నరకం ఎక్కడ లేదురా 

అది సీ పక్కన ఉన్నది సూడరా 
వెలుగు నీడలా వెంటాడునురా 
ఎన్నో జన్మల కర్మఫలమురా ee || నరకం ॥ 





పాపపుణ్యముల చదరంగమురా 

పాము, నిచ్చెనల వైకుంఠపాళిరా 

పామునోట పడితే అది నరకమురా 

నిచ్చెన దొరికితె స్వర్గమురా .... 1 నరకం ॥ 


ఆలి అలిగితే అది నరకమురా 

ఆ ఆలి మెచ్చితే అది స్వర్గమురా 

కలతల, మమతల సంనారమురా 

కష్ట, సుఖాలకు నిలయమురా .... 1 నరకం ॥ 


ఉన్ననాడు సీకందరురా 

లేనినాడు లెరెవ్వరురా 

వెళ్ళిటప్పుడు వెంటరారురా 

సమర, వేదుర నకు కిరురోంపు! 11 నరకం ॥ 


చావు పుట్టుకల చ[క్రమురా 

ఇది ఆగక తిరిగె యంత్రమురా 

ఆశ సిరాశల పయనమురా 

ఆ చితి మంటలలో కలిసిపోవురా .... ॥ నరకం ॥ 


ఇంతేరా ఈ జీవిత మర్మం 
అది తెలియక పోతె సీ కర్మం న 1 నరకం ॥ 





మ్‌ బత RHR SRS స్ట 
ఆ = న. ౨న్నెల్లో నా లబ్చిట్లో 
వధిలీల 


ఎపరికిఎకరు: ఏవౌతారో 
ఉసుల. ఎవరికి తెలుసు ? 

ఎవరిని, ఎవరికి జత చేస్తాడో 
| ఆపరమాత్ముడికే ఎరుక |! 
జన్మజన్మల అనుబంధం 





ఈ సంబంధం 

ఆదేవుడు ఆదే ఆటలో 
మానవులంతా పావులే 

ఆదేవుడు చేసిన బొమ్మలే అందరం 


అనుకొన్నవన్నీ జరుగునా ? 
అందరికి ? 

జరిగేదేమిటో తెలిసేది 

ఎందరికి ? 

తెలిసినవాదొక్కడె, అతడే 
ఆభగవంతుడు ! 

జరిగిన దానికి వగువకు 
జరిగేటందుకు సాగుము ముందుకు 


ఆశ నిరాశల నీపయనంలో 
గెలుపు ఓటములు దైవాదీనం 
గెలుపుకు నీవు పొంగకు 

ఓటమి చెందిన కృంగకు 
ఓటమి గెలుపుకు తొలిమెట్టు 
గెలిచేవరకు వదలకు పట్టు వ్‌. 








తటి. గిరిరాజల్పుపు వపు nea 


మాయాలోకం 


అహజీవా సీవింక చింతమానవే wl, 
కోరిసద్దురుని చెరత చలవ [1 క్రహలతహా [1 





గూటిలోపల వన్నెల చిలుక 
ఎగిరిపోవును ఒక్కనాటికీ 
నీవెంత మచ్చికతో సెరరన గు 1 అహజీవా ॥ 


తిరిగిరాని పయనమెటులకో 
చెప్పునా చిలకమ్మా గూటీతో 


ఈరాక పోకల గుట్టు విప్పునా .... 1 అహజీవా ॥ 


వింతలోకపు సంతలోపలా 
కుప్పిగంతులు ఎంతకాలమూ 
సీనెత్తిపైనె మృత్యువు నీడలు .... 1 అహబీవా ॥ 


మాయాకాయము నిజమనినమ్మి 
(భాంతిలోన మునిగి తేలకే 
ఏంహవతల సి రహ కనుగొను: 1 అహాజీవా |! 


వేదాంగములు చదివిన వారికే 
అంతుబట్టునా సృష్టిలిలలూ 
సీవొచ్చినచోటుకే దిరిగి ఎరుక | అహజీవా ॥ 


హాస మా 
వాకా HE 





5 
ప సా SR SE భ్‌" ya 
కం దదికడదిదదదిదదిదెదదికునుల ౨ ల 
ముక్త మార్గము 


ఏజన్మలో నీవు, ఏమి కర్మము ర 
ఈ జన్మ మెత్తావు మనసా ! 





సురు జన్మ ముండదే మనసా ! 


కొండంత పత్రితో దేవుణ్ణి కొలిచితే 
పాపములు తొలగవూ మనసా ! 

దాన, ధర్మము చేసి, దయతోడ మెలిగితే 
దేవుడూ, నిను మెచ్చుమనసా ! 


కలిమికీ కులుకుతూ, లేమికి వగచుచూ 
కాలమ్ము గడిపేవు మనసా ! 

కలిమి లేములు రెండు కావడీ కుండలను 
సత్యమును తెలుసుకో మనసా ! 


అంటరానీవాడు సీవెంటపడితేను 
అడ్డంకి అదిర మున నో! 
వెళ్ళిపోయెనాడు, తోడెవ్వరుంటారు 
మర్మమును తెలుసుకో మనసా ! 


సంనారమొకవైపు, సంతానమొకవైపు 
ఉరధిరబి' ప సరు నునన! 

బంధాలు తెంచుకొని, బయటపడితే నీకు 
ముక్తి మార్గము కలుగు మననా ! 





